


మన ఆహారం 


రచిన 
డా॥ జి.వి, పూర్ణబిందు 


బి.ఏ.ఎమ్‌. ఎస్‌ 





పొట్టి శ్రీరాములు 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
తెలుగు విశ్వవిద్యాలయం 


రాష్త్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి 


01201. ౧2౮6 


లఘు గ్రంథాలు 


మన అహారం 


డఉౌ॥జ.వి. పూర్ణచందు 


బి.ఏ.ఎమ్‌. ఎస్‌. 


లుగుమ్చ్య 
భే కత. 
మస ల 


నం 






27-29 డిసెంబర్‌, 2012, తిరుపతి 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


మన ఆహారం 


రచయిత 


150% 


డా॥బి.వి. పూర్ణచందు 


81-86073-341-0 


(ల్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప్రచురణల సంఖ్య: 
వెల 

ప్రతుల సంఖ్య 
ముద్రణ 


ప్రతులకు 


480 

రూ. 20/- 

5000 

డిసెంబరు, 2012 
సంచాలకులు 
ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, విద్యానగర్‌, హైదరాబాద్‌. 


యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాదు 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్దాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు (గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


౮ 
పలు "రికీ 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గంగ 110. 501, 54 ౧౦౦౧ 
ఆ౮-8|00%, గి.౧ 58061281, 
శ4/66౧20460-500 022. 

౧౦౧౪ : 040-23454168, 23450541 
[2 : 040-23450899 


1 4540 కలస140, 850.,(49).48.4. 
14101316 10 70603 & 0౮0/9, 40060100/ & 10580గాం, 
గీ!00౪/695 & 100/0 5ఠాగ068 & 3౧0/1, 1.0.0. 

60౪870గ౭౧ 0 4౧608 ౯2౮650 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష. సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ఫ్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘు[గ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చెత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


న వనతముతార్‌. 


(వట్టి వసంతకుమార్‌) 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్చవిద్యాలయం 


౨0111 5100401010 90106౮06 €|౫[ఈ151[1/ 





ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 


ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 
నివేదన 'హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం 
తోనే 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు 
విశ్వ విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, 
సమావేశాలు నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక 
గ్రంథాలను వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ 
నిర్వహించిన పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా 
విభాగాన్ని అకాడమీల విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను 
చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో 
చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 
లఘు [గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద 
రాయించి ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్ములైన 
వారిచేత ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. 
నిజంగా ఇంత స్వల్ప సమయంలో [గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా 
ధన్యవాదాలు. ఈ గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి 
ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, 
సాంస్కృతిక శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత 
ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 
పరంపరలో “మన ఆహారం” అనే అంశం మీద చిరుపొత్తాన్ని సకాలంలో వ్రాసి యిచ్చిన 
దా॥జి.వి. పూర్ణచందు గారికి ధన్యవాదాలు. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు 
వాదోడుగా ఉన్న విశ్వవిద్యాలయ రిజిస్టర్‌ ఆచార్య కె.ఆశీర్వాదం గారికి, ఆచార్య 
సి మృణాళినిగారికి మరియు ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 





౯ ల 8 2 0 గ 


విషయ సూచిక 


మన ఆహారం పుట్టు పూర్వోత్తరాలు, ఆరోగ్య మూలాలు .. 138 


మన తొలినాటి. వృవసాయఠజు::ుంంటంంంం లలల 80 
మన తాలినాట్‌ ఆహార సంస్టుతింంంంంంంంంటంముం త్తం 
మన ఆహార (ద్రవ్యాలు - ప్రాబీనత...................౨ ర5్‌1 
మన అన్నం పప్పు కూర, పచ్వద్‌ టంట 9 
మన:ఆహారం. = తెలుగుదనతపంటంలలమలలాని 121 


ఇదె... 
తెలుగువారి 
ఆహార, ఆరోగ్య మూలాల అన్వేషణ! 


నాత్మార్టం నాపికామార్టం/అధ భూతదయాం ప్రతి: 
యో వర్తతే చికిత్సాయాం/న సర్వమితి వర్తతే! (చరక. చి.1అ. 59 క్లో) 


మన ఆహార సంస్కృతి అనేది మన ఆహార చరిత్రనీ, దాని ఆరోగ్య 
మూలాలను సమన్వయం చేసే ఒక ప్రత్యేక అధ్యయన అంశం. 

మనిషి జీవించే సమాజం, ఆచార వ్యవహరాలు, వైజ్జానిక ప్రగతి, 
ఆర్జిక పరమైన అంశాలు, రాజకీయ కారణాలు, మతపరమైన కారణాలు, 
సారస్వత విశేషాలు కలగలసి ఆహార సంస్కృతిని రూపొందిస్తాయి 


చరిత్ర రచనకు శాసనాలు, ఇతర పురావస్తు ఆధారాలు అనేకం 
దొరుకు తాయి. కానీ, ఆహార చరిత్రకు ప్రాచీన కావ్యాలు, పాటలు, చాటువులు, 
జానపద గేయాలు, సామెతలు, ఇతర సాహిత్య ఆధారాలే ప్రధానం కాగా, 
శాసనాలు, ప్రాబిన కాలంనాటి శిల్పాలు, చిత్రాలు, స్థానిక చరిత్రలలోంచి ఆహార 
సంస్కృతిని ఏరుకో వలసి ఉంటుంది. చరిత్ర పూర్వయుగాల నాటి ఆహార 
సంస్కృతికి మన వ్యావ సాయిక పదాలు, వృత్తి పరమైన ఇతర పదాలు ఆధార 
భూతమై నిలుస్తాయి ఆహార, వస్త, నివాస, విహారాది సౌకర్యాలు 
కలిగించటానికి తెలుగు నేల ఆనాడు అను కూలంగా ఉండేదని భావించవచ్చు. 
అనాదిగా ఎన్నో జాతుల ప్రజలు ఎంచుకొని ఇక్కడకు వచ్చి స్పిరపడటమే 
ఇందుకు తార్కాణం. 


భారతీయులందరికీ పరమ ప్రామాణికమైన వైదిక సాహిత్యం- శ్రుతి, 
స్మృతి, పురాణేతిహాసాలు తెలుగు వారిపైన గణనీయమైన ముద్ర వేస్తూ నే వారి 
ప్రత్యక సంస్కృతీ వైభవాన్ని చాటుతూ అనేక చారిత్రక ఆధారాలను 
అందించాయి. వాటిని జల్సొడ పట్టి మన ఆహార సంస్కృతిని వెదకవలసి 


మన ఆహారం ౦ 


ఉంటుంది. తెలుగు వారి ఆహార చరిత్ర తెలుగు జాతి ప్రాచినతని, ప్రత్యేకతని, 
విశిష్టతని, సంస్కృతీ సంపన్నతని చాటి చెప్తుంది. 

చాలినన్ని చారిత్రక ఆధారాలు చేతినిండా లేకపోవటం వలనా, మధ్య 
యుగాల నాటి మన కావ్యాలలో కనిపించే అనేక ఆహార పదార్థాల పేర్లు 
మారిపోయి, వాటి వివరాలు ఏమీ తెలియక పోవటం వలన తెలుగు వారి 
ఆహార సంస్కృతి గురించి అధ్యయనం స్వల్పంగా జరిగింది. 

దమయంతీ స్వయంవర సందర్భంలో వడ్డించిన ఒక వంటకాల 
పట్టీకని శ్రీనాథుడు శృంగార నైషధం కావ్యంలో ఇచ్చాడు. 350 సంవత్సరాల 
క్రితం అయ్యల రాజు నారాయణామాత్యుడనే కవి, ఆనాటి ప్రజల జీవన 
స్పితిగతుల గురించి ఒక విజ్ఞాన సర్వస్వం అనదగినన్ని వివరాలతో 
'హంసవింశతి' కావ్యం వ్రాశాడు. అందులో విష్ణు దాసుడు వ్యాపారం పనిమీద 
విదేశీ ప్రయాణానికి బయలు దేరినప్పుడు వెంట తీసుకు వెళ్ళిన ఆహార 
పదార్థాలలో లడ్వాలు, కోడబళ్ళు, పూరీలు కూడు పరిగెలు, తెలుపరిగెలు, 
మొదలైన దాదాపు 70 రకాల ఆహారపదార్థాల పట్టిక ఉంది. దారిలో 
వండుకొనేవీ, వండినవీ అనేకం ఈ పట్టికలో ఉన్నాయి. పేరు మారిపోయిన 
వంటకాలు, వండటం మరిచి పోయినవి కూడా వాటిలో ఉన్నాయి. అలాగే, 
అనేక కావ్యాలలో ఆనాటి వంటకాల ప్రస్తావన ఉంది. వాటి గురించి సాంఘిక 
చరిత్ర కారులు పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు వారి సాంఘిక చరిత్రలో ఆహార 
చరిత్ర సముచిత స్థానం పొందలేక పోయింది. తెలుగులోనే కాదు, జాతీయ 
స్థాయిలో కూడా శ్రీ కె.టి అచ్చయ్య లాంటి ఒకరిద్దరు తప్ప ఆహార 
చరిత్రకారులు మనకు అరుదు. 

తెలుగు వారి ఆహార చరిత్ర అంటే, అతి ప్రాచీనమైన తెలుగు ప్రజల 
సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రగా భావించి అన్వేషణ జరిపితేనే 
ఒక సమగ్రతను సాధించ గలుగుతాం. రాతి యుగాల కాలంలో ఇక్కడ పండిన 
పంటలు, పురావస్తు పరంగా దొరికిన కుండ పెంకులు, పెనాలు, మూకుళ్ళూ, 
గిన్నెలూ, పొయ్యిలూ, శిలాజాలుగా మారిన ధాన్యపు గింజలు, ఇతర 
వ్యావసాయిక ఉత్పత్తులు ఇవన్నీ ఆహార చరిత్రని పరిశీలించేందుకు 
ఉపయోగించే అంశాలే! వాటి ఆధారంగా మన ఆహార చరిత్రను నిర్మించేందుకు 
ఒక “నిర్మాణాత్మక ఊహ” అవసరం అవుతుంది. 





మన ఆహారం 10 


భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగు నేలమీద జన్మ నొందిన అనేక 
వృక్ష జాతులు ఉన్నాయి. చారిత్రక వృక్షశాస్త్రం ఆధారంగా వాటిని మనం 
పరిశీలించాల్సి ఉంటుంది. తెలుగు నేల మీద సంచరించిన అనేక పశు 
పక్ష్యాదుల అస్పి కల శిలాజాలను బట్టి చేసిన కాల నిర్ధారణలు కూడా ఆహార 
చరిత్ర రచనకు సామగ్రిగా ఉపయోగ పడతాయి. తెలుగు నేల మీద తరాలుగా 
ప్రసిద్భి పొందిన వైద్య గ్రంథాలలో పేర్కొన్న విషయాలు కూడా ఇందుకు 
దోహదపడేవి అనేకం ఉన్నాయి.క్తియోపాత్రా సమాధిలో దోస ఊరుగాయకు 
సంబంధించన ఆధారాలు దొరికినప్పుడు ఆ ఆధారాలు ఎంత చరిత్రను మనకు 
చెప్తు న్నాయో ఆలోచిస్తే మన ఆహార చరిత్ర, మన చరిత్ర ఎలా అవుతుందో 
అవగతమౌతుంది! 

ఉత్తరాదివారి కన్నా భిన్నమైన ఆహారపు అలవాట్లు దక్షిణాదిలో 
ఏర్పడ టానికి తెలుగు ప్రజలలో పెరుగుతూ వచ్చిన స్వతంత్ర వైద్య పరిజ్ఞానం, 
ఇక్కడ సాగిన వైద్య శాస్త్ర పరమైన పరిశోధనలు ముఖ్యంగా రసౌషధాల 
నిర్మాణం, ఇక్కడ పుట్టిన రసశాస్త్రం ప్రథాన కారణంగా చెప్పవచ్చు. రసాయన 
శాస్త్ర రూపంలొ ఆయుర్వేద శాస్తా నికి మలి దశ తెలుగు నేల పైనే పురుడు 
పోసుకొంది. ఉత్తరాదిలో పుట్టిన్‌ చరక, సుశ్రుత వాగ్భటాదుల మార్గాన్ని 
వీడకుండా, త్రిదోష సిద్దాంతాల కనుగుణంగా తెలుగు వైద్యం 
ఆవిష్క్సృతమయ్యింది. అందుకు కారకులు, ప్రేరకులూ అయిన ఆనాటి తెలుగు 
వారి మథా సంపత్తి, వారి ఆరోగ్య స్పృహ ఇవన్నీ ఆహార పదార్థాలను తయారు 
చేసుకొనే విషయంలో తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి శాస్త్రీయ మైన 
భోజన రీతులను జన సామాన్యానికి అలవాటయ్యేలా ఆనాడు శ్రైవ, జైన బౌద్ద 
ప్రచారకులు విశేష కృషి చేశారు. వీటన్నింటి ఫలితంగానే మన ఆహార 


కా 


సంస్కృతికి ఆరోగ్య మూలాలు ప్రధానమైన అంశాలయినాయి. 


దక్షిణాదిలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం ఇతర ద్రావిడ 
ప్రజల ఆహార అలవాట్లలో సామ్యత, సామీష్యత ఉన్నప్పటికీ, పులిహోర, 
అట్టు, పాయసం లాంటివి భిన్నమైన రీతుల్లో కనిపిస్తాయి తెలుగు నేల పైన 
కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేక మైన వంటకం ఒక్కో ప్రాధాన్యత కలిగి 
ఉంది. ఏకత్వంలోని ఆ భిన్నత్వాన్ని 'తెలుగుదనం'గా అభివర్ణించవచ్చు. 
వీటన్నింటినీ మరింత లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. 

ఒకే పేరుతో ఉన్నప్పటికీ, కొన్నిప్రాంతాలలో తీపి పదార్హాలుగా, కొన్ని 
ప్రాతాలలో కారపు పదార్దాలుగా, రకరకాల వంటకాలు తయారు చేసుకోవటం 


మన ఆహారం 11 


కూడా ఉంది. ఒక ప్రాంతంలో వాడుకలో ఉన్న వంటకాల పేర్లు ఇతర ప్రాంతాల 
వారికి తెలియనివీ ఉన్నాయి. ఇవన్నీ ఆహార మాండలికాలుగా ఒక 
ప్రత్యేకమైన అధ్యయనం చేయవలసిన అంశాలు. ఒక సమగ్ర ఆహార చరిత్ర 
గ్రంథాన్ని రూపొందించేందుకు తోడ్పడే అంశాలు కూడా! 

ప్రాచిన కావ్యాలు, జానపద సాహిత్యాలు, సమకాలినంగా ఇతర 
భాషలలో కనిపించే సాహిత్యాలు, వివిధ నిఘంటువులలో దొరికిన 
సమాచారం, పురావస్తు ఆధారాలు, వృక్ష చరిత్ర శాన్తా లు భాషా శాస్త్ర, వైద్యశాస్త్ర 
అంశాలతో సమన్వయ పరచి, ఆనాటి ఆహార పదార్దాలను ఇప్పటి మన 
వంటకాలతో పోలుస్తూ, 'నిర్మాణాత్మక ఊహ'ద్వారా మన ఆహార చరిత్రను 
నిర్మించే ఒక చిన్నప్రయత్నం మాత్రమే ఈ పుస్తకం. 

ఇది ఒక ప్రారంభ యత్నం మాత్రమే! సమగ్రమూ కాదు, సర్వమూ 
కాదు. మరింత శాస్తీయుగా కొనసాగవలసిన పరిశోధనలకు కావలసిన ముడి 
సరుకును ప్రోది చేయటానికి ఈ పుస్తకాన్ని ఉద్బేశిస్తు న్నాను తెలుగు భాషా 
సంస్కృతుల పరిరక్షణ కోసం సాగుతున్న మహోద్యమానికి ఈ పుస్తకం 
ఉఊతమిస్తుందని ఆశిస్తు న్నాను 

ఇది తెలుగు ప్రజల ఆహార సంస్కృతినీ, ఆరోగ్య మూలాలనూ 
సమన్వయం చేసే ఒక ప్రయత్నం. ఏ ఆహార పదార్దాన్నయినా తీసుకోబోయే 
ముందు, దాని ప్రభావం శరీరం మీద ఎలా ఉంటుందో గమనించే అలవాటు 
చేసుకోగలిగితే ఆహారం ప్రాణదాయకం అవుతుంది. మరింత ఉన్నతంగా 
జీవించటానికి కావలసిన ఆహార ఆరోగ్య ప్రణాళికని ఎవరికి వారు 
ఏర్పరచుకోవటానికి ఈ పుస్తకం ఒక కరదీపికగా ఉంటుందని ఆశిస్తు న్నాను 

పరిశోధనారంగంలో నాకు 2009 కీర్తి పురస్కారాన్నిచ్చి గౌరవం 
కలిగించిన తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈ లఘు గ్రంథాన్ని ప్రచురించటం 
మరింత గౌరవాన్ని కలిగించటంగా భావిస్తూ విశ్వవిద్యాలయం పెద్దలకు 
నమోవాకాలు తెలుపుకుంటున్నాను. 


= జి. వి. పూర్ణచందు 


చిరునామా; డా..,జి. వి, పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేద వైద్యశాల, సత్నాం 
టవర్స్‌, బకింగ్‌ హాం పేట పోష్టాఫీసు ఎదురుగా, గవర్నర్‌ పేట, విజయవాడ- 
520 002, సెల్‌: 94401 72642, అగా౭|!: 067౧౭౦౧౭ ౧౮౮౪/€౧౭||.00గ 














మన ఆహారం 2 


1వ ప్రకరణం 
మన ఆహారం :: పుట్టు పూర్వోత్తరాలు, ఆరోగ్య 
లాలు 


పశ్యేమ శరద: శతమ్‌ 
జీవేమ శరద: శతమ్‌ 
బుధ్యేమ శరద: శతమ్‌ 
రోహీమ శరద: శతమ్‌ 
పూషేమ శరద: శతమ్‌ 
భవేమ శరద: శతమ్‌ 
భూయేమ శరద: శతమ్‌ 
భూయసీ: శరద: శతమ్‌ 

“నూరేళ్ళూ యూచెదము గాక! నూరేళ్ళూ బ్రతికి యుండెదము గాక! 
నూరేళ్ళూ జ్ఞానవముతులమై ఉందుము గాక! నూరేళ్ళూ ఉన్నత స్పితిలో 
ఉందుము గాక! నూరేళ్ళూ స్పిరుగా, పుష్టిగా ఉందుము గాక! నూరేళ్ళూ 
మనకు గడచు గాక! నూరేళ్ళకు మించి మనకు ఆయుష్షు కలుగు గాక!” అని 
అధర్వణ వేదం ఆయుష్కా మాన్ని ప్రకటించింది. ఆయుష్తును 
కాపాడుకోవటం మన లక్ష్యం కావాలి. 

' మృత్యోర్మా అమృతం గమయ'- అంటుంది శతపథ బ్రాహ్మణం. 
మృత్యువు నుంచి తప్పించి మరణం లేని స్పితికి తీసుకు వెళ్లమని 
ప్రార్టిస్తు న్నారుబుషులు. 

'యదశ్నాసి యత్‌ పిబసి ధాన్యం కృష్యా: పయ: 
య దాద్యం యదనాద్యం సర్వం తే అన్నమవిషం కరోమి' 

"ఏది తింటున్నావో, ఏది తాగుతున్నావో, కృషితో ఏ ధాన్యం పండిస్తు 
న్నావో, ఏ నీరు జలాశయాల నుంచి దొరుకుతోందో, ఏది తినదగిందో, ఏది 
తినదగనిదో అన్ని ద్రవ్యాలని నీ కోసం విషరహితంగా చేస్తు న్నాను అంటుంది 
ఒక బుగ్వేద మంత్రం. 





మన ఆహారం 13 


"ఓషధీభ్యో అన్నం, అన్నాత్పురుష-ఓషధులనుంచి మనకు అన్నం 
లభిస్తోంది. ఈ అన్నం లోంచి సమస్త సృష్టి ఏర్పడుతోంది” అని వేదవాక్కు. 
మన పూర్వులు ఓషధీ గుణాలను కలిగిన వాటినే ఆహార ద్రవ్యాలుగా 
ఎంచుకొన్నారు. 

"యా ఓషధీ: పూర్వా జాతా దేవేభ్య స్పియుగు పురా” (బుగ్‌10-9/-1, 
అధర్వ: 8-/) ఓషధులు దేవతలకన్నా మూడు యుగాల ముందే పుట్టాయని 
బుగ్వేదం, అధర్వణ వేదాలు. చెబుతున్నాయి. మనుషులు నాగరక 
సంపన్నులయ్యే నాటికే ఓషధులూ, ఓషధీ యుక్తమైన ఆహార ద్రవ్యాలు 
సిద్దంగా ఉన్నాయంటుంది బుగ్వేదం. ప్రకృతి మనిషి కన్నా ముందే 
ఏర్పడిందని, దానిని సద్వినియోగపరచు కోవటమే గాని, మనిషి ప్రకృతిని 
సృష్టించలేడనీ దీనిలో అంతరార్థం. అంతేకాదు, ప్రకృతిని ధ్వంసం చేసుకొంటే 
తిండి, ఒషధులూ లేకుండా పోతాయనే హెచ్చరిక కూడా ఉంది. 


*ఆహారసంభవో వస్తు :రోగాస్తాహార సంభవా:- ఆహారం వలన శరీరం 
ఏర్పడుతో ది. ఈ శరీరానికి రోగాలు ఆహారం వలనే కలుగుతున్నాయి” అని 
చరకుడు చెప్పిన సూత్రం తెలుగు వారికి శిరోధార్యం. జీర్ణ ప్రక్రియకు 
సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ ఆహారం అనేది ఆరోగ్యానికి 
సంబంధించిన అంశంగా మారుతూ వచ్చింది. శరీరం మీద ఆహార ద్రవ్యాల 
ప్రభావాన్ని తొలిసారిగా అధ్యయనం చేసింది ఆయుర్వేద శాస్త్రమే! 

'జగత్యేవ మనౌషధం'- ఈ ప్రపంచంలో బెషధం కానిదేదీ లేదని 
ఆర్యోక్తి. జీవకుడనే ఆయుర్వేద శాస్త్రకారుడు ఓషధీ గుణాలు లేని ద్రవ్యమే 
లేదని ప్రకటిం చాడు. బౌషధగుణాలున్న ద్రవ్యాలలో శాక, పాకాల తయారీకి 
అనువైనవి ఎంచుకొని వాటిని అడవి (1/16) రూపాలనుంచి గహోపయోగ 
(60౧౭5600) రూపానికి తెచ్చుకోవటంలో తెలుగు వారి ప్రతిభ ఎంతయినా 
ఉంది. మామిడి, గుమ్మడి లాంటి ఎన్నో ద్రవ్యాలు తెలుగువారు డొమెస్టికేట్‌ 
చేసినవి ఉన్నాయి. మన ఆహార చరిత్రలో ప్రత్యేకంగా తెలుగువారే సాధించిన 
అనేక విశేషాలు మనం అధ్యయనం చేయవలసినవి ఉన్నాయి. 

ఆహార ద్రవ్యాల యొక్క రసం([2569), గుణం(0%/516006%6గ168! 
664౭110659), వీర్యం(6౧౪ ర) ౧౧౦6౭||065), విపాకం (౧౪140010 €₹2౧510!- 
౧౧౭౮౦౧5), ప్రభావం(50661%16 060౧059) గురించిన అవగాహన పెరుగుతున్న 
కొద్దీ అనేక ఆహార ద్రవ్యాల వినియోగం పెరుగుతూ వచ్చింది. శాకాలు, 
పాకాలు అధర్వణ వేదంలో ఎక్కువ కనిపిస్తాయి వాటి ఆరోగ్య ప్రభావ 


మన ఆహారం 114 


పరిజ్దా నం అధర్వణ వేద కాలానికి బాగా సమకూరింది. ఈ వారసత్వాన్ని దేశం 
అంతా అనుసరిస్తూ వచ్చింది 


అధర్వణ వేదానికి ఉపవేదంగా ఆయుర్వేద శాస్త్రం వర్టిల్లింది. రోగాలు 
రాకుండా స్వస్టు డిఆరోగ్యం కాపాడటం, రోగ బారినుంచి స గిని కాసాత్రట్లద్ర అనే 
లక్ష్యాలతో ఆయుర్వేద శాస్త్రం ఒక ప్రామాణిక రూపాన్ని సంతరించుకొంది. శరీర 
తత్తా న్నటెట్సి వ్యక్తి ఆహార విహారాల ప్రభావాన్ని అంచనావేసి తదనుగుణంగా 
ఎలాంటి శరీరతత్వం ఉన్న వారికి ఎలాంటి ఆహారం ఉండాలో స్పష్టంగా చెప్ప 
గలిగారు. 


శరీర ప్రకృతికి సంబంధించిన పరిజ్ఞానం ఒక్కటే చాలదనీ, శరీరంలో 
ఏర్పడే. అసాధారణ పరిస్పితుల వికృతి జ్ఞానం కూడా ఉన్నప్పుడే 
వ్యాధినిర్మూలన విజయవంళం అవుతుందని చరక సంహిత అనే ఆయుర్వేద 
గ్రంథానికి వ్యాఖ్య వ్రాసిన చక్రపాణి దత్తు డు గ్రహణీవ్యాధిలో చెప్పిన చికిత్సా 
సూత్రాన్ని ఇక్కడ తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వికృతికి కారణమైన ఆహార 
విహారాలకు ఆయుర్వేద శాస్త్రం ఆ విధంగా ప్రాధాన్యత నిచ్చింది. ఎవరి శరీరం 
తీరు వారిది. దానికి తగ్గ ఆహార ఎంపిక జరగాలి. అప్పుడే శరీర ప్రకృతి వికృతి 
చెందకుండా ఉంటుంది. 

చిన్న ప్రేవులలో ఉండే పాచకపిత్తం అనే అగ్ని ఆహారాన్ని 
అణువులుగా విడగొడుతుందనీ, ఇతర అగ్నులు దానిని పచింప చేస్తా యని 
జీర్ణ ప్రక్రియలో చివరి ఘట్టంగా ఆహార రసం లేదా అన్నరసం (00/19) 
ఏర్పడుతుందని, మరింత పచనమై రస, రక్తాది ఏడు ధాతువులు 
ఏర్పడుతున్నాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. దీన్నే "ఆహారం వంట 
బట్టడం” అంటున్నాం. 

శరీరంలో పాచకాగ్ని (జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అన్నరసం 
శక్తిగా మారకుండా ఆగిపోతుంది. మధుమేహ వ్యాధి రావడానికి కారణం ఇదే! 
శరీరంలో అగ్నిని ఆశ్రయించుకొనే ప్రాణం ఉంటుందని చరకుడు 
సూత్రీకరించాడు. "బలమారోగ్య మాయుశ్చ ప్రాణశ్చాగ్నా ప్రతిష్టిత'-బలం 
(6౧౪ ౦ర/ 0౧ ౧1562006 [0 61156౭96), ఆరోగ్యం (౧64100) , ఆయు: 
(0౧౮/1), ప్రాణం (19) ఇవన్నీ అగ్ని బలాన్ని అనుసరించి ఉంటాయని 
చరకుడు చెప్పిన సూత్రం ప్రకారమే అగ్ని బలాన్ని కాపాడే ఆహార, విహారాలను 
ఆయుర్వేద శాస్త్రం సూచించింది. మన ఆహార పదార్దాల తయారీ వెనుక, మన 


ఆహార సంస్క తె రూపొందటం వెనుక ఈ పరిజ్ఞానం న్‌ నేపథ్యంగా ఉంది. 
మన ఆహారం 





తెలుగు వైద్య సంప్రదాయం-ఆహార విధానం 

ఒక వైపున వైదిక సాంప్రదాయ రీతులలో ఆయుర్వేద శాస్త్రం 
అభివృద్ధి చెందుతుండగా, తెలుగు నేల మీద శైవ సిద్ధాంతాలతో కూడిన ప్రత్యేక 
వైద్య విధానం వెలిసింది. ఆంధ్రసాంప్రదాయం లేదా తెలుగు వైద్యంగా దీనిని 
వ్యవహరించారు. చరక,సుశ్రుత, వాగ్బటాదుల ఆయుర్వేద 
సిద్దాంతాలకుమరింత బలాన్ని సాధించేదిగా తెలుగు వైద్యం నడిచింది. 
తెలుగు బౌద్దుల్లు జైనులూ, శైవులు కూడా దీనిని దేశ, విదేశాలలో వ్యాపింప 
చేశారు. 

తెలుగు వైద్యంలో ముఖ్యమైనది రస _ సాంప్రదాయిక 
తంత్రం(రసశాస్త్రం). దీని ప్రవర్తకుడు శివుడేనని, పార్వతికి రస శాస్తా న్నీ నాడీ 
విజ్ఞా నాన్నీ శివుడే బోధించాడని రసశాస్త్ర గ్రంథాలు చెప్తు న్నాయి క్రీస్తు పూర్వం 
నాటికే, రసశాస్త్రంతో పాటు నాడీ వైద్యం పైన కూడా తెలుగువారు అధికారం 
సంపాదించుకొన్నారు. రోగి నాడినీ, శరీర స్పర్శనూ, రోగిరూపాన్ని, హృదయ 
స్పందన లాంటి శబ్దాలను నేత్రాలను, మలాన్ని, మూత్రాన్ని, నాలుకను 
పరీక్షించే అష్టన్హాన పరీక్షా విధానాన్ని తెలుగువారే మొదటగా ప్రారంభించారు. 
ఇవన్నీ ఆయుర్వేదంలో ఆంధ్ర సాంప్రదా యంగా ప్రసిద్ది పొందాయి. 

"గంధథకస్తవ బిజంతు మమ, బీజం తు పారదం/అనయోర్మేలనం 
దేవి మృత్యు దారిద్ర్య నాశనం... గంధకం నీ బీజం, పారదం నా బీజం. దేవీ! ఈ 
. రెండింటి సమ్మేళనం మహిమగలది, మృత్యువునూ దారిద్రా న్ని నాశనం 
చేస్తుంది' అని శివుడు స్వయంగా పేర్కొన్నాడు. మూలికలతో తయారయిన 
బౌషధాలకన్నా గంథకం, పాదరసాలతో  తయరయిన  రసౌషధాలకు 
దివ్యత్వాన్ని ఆపాదించు కున్నారు. 

పాదరసం, గంధథకాల మిశ్రమాన్ని ఖజ్జలి అంటారు. ఈ ఖజ్జలిలో 
ఇతర ఖనిజాల భస్మాలను, కొన్ని మూలికలనూ కలిపి రసౌషధాలను 
తయారు చేస్తారు పాదరసాన్నీ, గంధకాన్నీ, అనేక పాషాణాలను అవలీలగా 
శుద్ది చేసి, అమృత తుల్యమైన బెషధాలు తయారు చేసే ఒక ప్రత్యేకమైన 
రసాయన శాస్త్రం రూపొందటంలో క్రీపూ. కాలంలోనే తెలుగు వైద్యులు 
ముఖ్యపాత్ర పోషించారు. ఇక్ష్వాకుల కాలంనాటి సిద్ద నాగార్జునుడు ఈ రసశాస్త్ర 
ప్రవర్తకుడు. నాగార్జున సాగరం దగ్గర నదీగర్భంలో మునిగి ఉన్న ఇక్వాకుల 
రాజధాని విజయపురి ఆయన పరిశోధనా కేంద్రం. | 


మన ఆహారం - 16 


వివిధ యుగాలలో నిత్యనాథ సిద్ధుడు శ్రీనాథపండితుడు, 
బసవరాజు, వల్లభాచార్యుడు, శరభరాజు లాంటి తెలుగు బైద్యులు చరక, 
సుశ్రుతాదులతో సమాన శాస్త్రవేత్తలుగా, అపర ధన్వంతరీమూర్తులుగా కీర్తి 
నొందారు. 

రసౌషధాలు వంట ప్రక్రియలో తయారౌతాయి కాబట్టీ వంటౌషధాలని 
పిలుస్తుంటారు. రస కర్పూరం లాంటి బెషధాలను కుటీరపరిశ్రమగా తయారు 
చేసే ఆనువంశిక కుటుంబాలు ఇప్పటికీ కొండపల్లి, జగ్గంపేట తదితర 
- ప్రాంతాలలో ఉన్నాయి. 


మధ్యయుగాలలో _ తెలుగు వైద్యులు బసవరాజీయం, వైద్య 
చింతామణి, బావప్రకాశ, యోగరత్నాకరం, మాధవ నిదానం గ్రంథాలకు 
ఎక్కువ ప్రాథాన్యత నిచ్చారు. వీటి గ్రంథకర్తలు తెలుగు వారు లేదా తెలుగు 
వారితో సాన్నిహిత్యం కలవారు కావటంతో క్రీ.శ.15వ శతాబ్దికాలం. నాటి 
తెలుగు ప్రజల ఆహార అలవాట్లను ఈ గ్రంథాలు గొప్పగా ప్రభావితం చేశాయి. 
ఆరోగ్య, ఆహార సంప్రదా యాలను తెలుగువారు తమ పర్యావరణానికి 
అనుకూలమైన రీతిలో మార్చుకో గలిగారు. అందుకు తగిన వైద్యక పరిజ్ఞానం 
తెలుగు వారికి సమగ్రంగా ఏర్పడింది. 

వంట ప్రక్రియ కోసం రకరకాల పరికరాలు, ఉపకరణాలు అవసరం 
అవు తాయి. ఆవిరిమీద వండటం పాకానికి తీసుకురావటం, వేయించటం, 
ఊరవేయటం, పులియ బెట్టటం లాంటి బెషధ నిర్మాణ ప్రక్రియలలో తెలుగు 
మందులు తయారయ్యేవి. వాటికోసంవాడే పాత్రలు, ఇతర ఉపకరణాలను, 
ఆయా విధానాలనూ ఆహార పదార్దాల తయారీకి కూడా ఉపయోగించగలగటం 
ఆనాడు తెలుగు వారికి పెద్ద కష్టమైన విషయం కాదు. 

బియ్యపు కడుగును గానీ వండిన అన్నాన్ని గానీ పులియబెట్టి 
తరవాణిని తెలుగు వారు ఇష్టంగా తీసుకొనేవారు. లక్ష్మీచారు పేరుతో ఒక 
ప్రసిద్భి చెందిన తరవాణి వంటకం కూడా ఉండేది. ఇది ఆయుర్వేద పద్ధతిలో 
ఆసవాలు, అరిష్టలనే బెషధాల తయారీకి ఉపయోగపడే ప్రక్రియ. దానిని తెచ్చి 
ఆహారద్రవ్యాలకు ఉపయోగించారు. 

నిప్పులో కాల్చి పుటం పెట్టే ప్రక్రియలో అనేక తండూరి వంటకాలు 
తయారుచేసుకొన్నారు. శ్రీనాథుడి కాలం వరకూ ప్రసిద్దంగా ఉన్న “పోలికలు”, 
“అంగార పూవియలు” లాంటి వంటకాలు ఇందుకు ఉదాహరణ. ఆవిరి మీద 
ఉడికించే కుడుములు, కుమ్ములో పెట్టి ఉడికించే బజ్జీ పచ్చళ్ళు, మిరియాలు, 
తా లస తతత. అం తు న పం న. 


మన ఆహారం 1 


జీలకర్ర లాంటి ద్రవ్యాల సారాన్ని తీసే చారులు, ఊరబెట్టి తాలింపు పెట్టిన 
ఊరుగాయలు వీటన్నింటినీ ఆయుర్వేదీయ పద్దతిలో తయారు చేసుకోవటమే 
ఇక్కడ ముఖ్య విషయం. 

తెలుగు వైద్య సంప్రదాయంలాగానే, తమిళులకూ సిద్ద వైద్య 
సాంప్రదాయం ఉంది. మౌలికంగా ఈ రెండు సిద్ధాంతాలూ ఒకే మూలంలోంచి 
జనించినా వాటి ప్రవర్తకుల భిన్న దృష్టి కోణాల కారణంగా విభిన్నతను 
పొందాయి. వైద్యక పరిజ్ఞానం కలిగిన ప్రజలు ఇతరుల కన్నా సంపన్నమైన, 
విశిష్టమైన, బలకరమైన, రుచికరమైన ఆహార సంస్కృతిని కలిగి ఉంటారన్నది 
సత్యం. 
షడ్రసోపేతమైన తెలుగు భోజనం 

ఆహార ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని రస గుణ కర్మలు ఉంటాయి. 
ద్రవ్యాలు అసంఖ్యాకమైనా, వాటికి మూలమైన పంచ  మహాభూతే 
పరమాణువుల నిష్పత్తు లలో ఎక్కువ తక్కువల కారణంగా ఇన్ని ద్రవ్యాలు 
ఏర్పడుతున్నాయి. ఈ నిర్మాణాత్మక పంచ భూతాలను ఆశ్రయించుకొని ఉన్న 
రుచులు మొత్తం ఆరు ఉన్నాయి. తీపి, పులుపూ, ఉప్పూ, కారం, వగరు, 
చేదు అనే ఈ ఆరు రుచుల్ని మన నాలుక తెలుసుకో గలుగుతుంది. ఆరు 
రుచులలో రెండు గానీ, మూడు గానీ, అనేకం గానీ, వివిధ పాళ్ళలో కలిసి 
అనేక వందల ద్రవ్యాలు ఏర్పడుతున్నాయి. దేని రుచి దానిదిగా ఈ ద్రవ్యాలు 
ఉంటాయి. 


ఈ ద్రవ్యాలలో కొన్ని తేలికగా అరిగేవి, కొన్ని ఒక మోస్తరుగా అరిగేవి, 
కొన్ని వేడినీ, కొన్ని చలవనూ చేసేవి ఇలా ఆహార ద్రవ్యాలకు ఇరవై 
గుణాలుంటా యని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. 


ఆహార ద్రవ్యాలు రెండు రకాల శక్తులను కలిగి ఉంటాయి. వేడి చేసే 
స్వభావం ఉన్న వాటిని ఉష్ణవీర్య ద్రవ్యాలనీ, చలవచేసే ద్రవ్యాలను శీతవీర్య 
ద్రవ్యాలనీ పిలుస్తా రు తీపి, వగరు, చేదు ఇవి శీత వీర్యం కల ద్రవ్యాలు. కారం, 
ఉప్పు, పులుషు ఉష్ణ వీర్య ప్రధాన ద్రవ్యాలుగా ఉంటాయి. ఉదాహరణకు 
చింతపండులో పులుపు ప్రధాన రసం అయినా, అందులో మిగిలిన ఐదు 
రసాలలో ఏవో కొన్ని సహాయ కారులుగా ఉంటాయి. వాటిని అనురసాలని 
పిలుస్తారు 


మన ఆహారం 18 


'ద్రవ్యమేకో రసో నాస్తి, 'తస్మాన్నైక రసం ద్రవ్యం' అనే సూత్రాల 
ద్వారా ఒకే రసం (రుచి) కలిగిన ద్రవ్యాలనేవి ఉండవు. అయితే, ఉప్పు ఇందుకు 
మినహాయింపు! ఉప్పులో ఉప్పదనం ఒక్కటే ఉంటుంది.ఐదు రసాలతో 
కూడుకున్న ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో వెల్లుల్లి కరక్కాయ, 
తానికాయ, _ ఉసిరికాయ ముఖ్యమైనవి. కరక, తాడి, ఉసిరికలను 
త్రిఫలాలంటారు. ఈ త్రిఫలాలు దాదాపు అన్ని ఆయుర్వేద బెషధాలలోనూ 
ముఖ్య ద్రవ్యాలుగా కలుస్తాయి అవి ఐదు రసాలను కలిగి ఉండటమే అందుకు 
కారణం! ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి)ని అన్నంలో మొదటి 
ముద్దగా తినే అలవాటుని, వెల్లు ల్లిని వేసి ఆహార పదార్థాలు తయారు 
చేసుకోవటాన్ని తెలుగు ప్రజలకు తెలుగు వైద్యులే అలవాటు చేశారని 
దీన్నిబట్టి అర్ధం అవుతోంది. 

ఒకే ద్రవ్యంలో ఆరు రుచులూ ఉండవు కాబట్టి ఆరు రుచులూ కలిగిన 
ఆహార పదార్థాలను తయారు చేసుకోవటంలో ప్రణాళిక బద్ధంగా 
వ్యవహరించాలని కూడా తెలుగు వైద్యులు ప్రబోధిస్తారు గొప్పదైన భోజనం 
అనటానికి షడ్రసోపేతమైన భోజనం అంటారందుకే! మన ఆహార సంస్కృతి 
వెనుక ఈ వైద్య పరమైన నేపథ్యాన్ని మనం గమనించాలి. 


ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రసాదం. ఆరు రుచులు గల ఆహార 
పదార్ధంగా పులిహోర లాంటి ఆహార పదార్దాలను తెలుగువారు ఈ 
కోణంలోంచే ఆలోచించి తయారు చేశారు. ఈ వైద్యపరమైన స్పూర్తిని ఈ 
తరంవారు అందుకో లేకపోవటం వలన ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి అనే 
లోకువ భావం వ్యాపించింది. క్రమేణా విదేశీ వంటకాల వ్యామోహం పెరిగింది. 
ఈనాటికీ పులిహోరను మనం వండుకొంటున్నాం. కానీ, పులుపు, ఉప్పు, 
కారం మాత్రమే వాటిలో ప్రధానంగా ఉంటున్నాయి. తీపి, వగరూ, చేదులను 
వాటిలోంచి తప్పించేశాం. తగుపాళ్లలో బెల్లం, ఆవపిండి, మెంతిపిండి కూడా 
కలిపినప్పుడు పులిహోర ఆరు రుచుల ఆహార పదార్ధం అవుతుంది. 
. రసరహితం అంటే ఆరు రుచులూ లేని ఆహారం. గుణ రహితం అంటే 
20 గుణాలలో ఏ ఒక్క గుణమూ లేని ఆహారం. వీర్య రహితం అంటే ఉష్ణ 
వీర్యమూ, శీత వీర్యమూ రెండూ కానీ నిరర్థక ఆహారం. మనుషులకు 
ఉపయోగపడనిదని దీని భావం. మనం తీసుకొంటున్న ఆహారం ఈ మూడు 
కోవలకూ చెందకుండా ఉండాలి. 





మన ఆహారం 19 


నాగరికత పెచ్చుమీరిన కొద్దీ ఈ రుచుల శాస్తా వ వదిలేసి కేలరీల 
కొలతలో ఆహారం విలువను గుర్తంచం మొదలు పెట్టా "ర్ష పీజ్ఞా ల్లాటి నిస్సార, 
నిర్వీర్య ద్రవ్యాలకు ప్రాధాన్యత పెరిగింది. ఏమాత్రం తకిటు లని ఆహారమే 
గొప్పదనే భావన పెరిగి పోయింది. దాని వలన శరీరానికి మేలు కలగక పోగా 
ఆహారం అనేది రసరహితం, గుణ రహితం, వీర్యరహితం అయిపోతుంది. 
తరతరాల మన ఆహార సంస్కృతి చాటి చెప్పు న్నదిదే 
మన ఆహార సంస్కృతి 

ఆహారం ప్రాణం నిలుపుకోవటానికే ఐనా, కమ్మనైన రీతిలో తినడమే 
ఒక జీవితావసరంగా మన ఆహార అలవాట్లు రూపొందాయి. పోషక 
విలువలున్న పదార్దాలను రుచికరంగా తయారుచేసుకొని తినడం తెలుగువారి 
ఆహార సంస్కృతిలో ముఖ్య లక్షణం. ''స్వస్థస్య స్వాస్థ రక్షణమ్‌” అనే పద్ధతిలో 
ఆరోగ్య వంతుడి ఆరోగ్యాన్ని కాపాభుతూ రోగం వచ్చినవారి శోవాలను 
తగ్నించేవిగా మన ఆహార పదార్దాలురూపు దిద్దు కున్నాయి 


నల్తే రునిరుబ్బి పెట్టి న వడియాలను 'చాదు వడియాలు' అంటారు. 
ఎముకల పుష్టికి తోడ్పడతాయి. బూడిద గుమ్మడితో సమానమైన బలకర 
బౌెషధం ఇంకొకటి లేదు. బూడిదగుమ్మడి కూర, పప్పు పులుసు, పచ్చడి, 
పెరుగుపచ్చడి, వడియాలు, అట్లు, రకరకాల తీపి వంటకాలు అన్నీ తయారు 
చేసుకోవచ్చు ఇలాంటి బొషధ గుణాలు కలిగిన ద్రవ్యాలను ఆహారపదార్థాలుగా 
మలిచి సామాన్య మానవుడి కోసం అందించిన ఘనత మన అర 
సంస్కృతికుంది. 

“సమదోష స్సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః/ప్రసన్నాత్మేంద్రియ 
మనా: స్వస్థ ఇత్యభిధీయతే!” అని ఆచార్య సుశ్రుతుడు స్వస్టు డికిచ్చిన 
నిర్వచనమే తెలుగు వారి ఆహార విహారాలకు ప్రాతిపదికగా నిలిచింది. వాతం 
పిత్తం కఫం ఈ త్రిదోషాలు సమస్బితిలో ఉండాలి. జాఠరాగ్ని, రక్తమాంసాది 
ధాతువులు కూడా సమస్పి తిలో ఉండి, శరీరమలాలు సమాన స్పితిలో 
విసర్జించబడాలి. మనసు, "ఆత్మ, ఇంద్రియాలు ప్రశాంతంగా ఉన్నవ్యక్తి 
ఆరోగ గ్యవంతుడొాతాడు. ఈ సూత్రానికి అనుగుణంగానే మన ఆహార సంస్కృతిని 
పెద్దిలు ఏర్పరచగా, వేల సంవత్సరాలుగా మనం పాటిస్తూ వస్తు న్నాం. 


“ఆయు: సత్త బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా: రస్యా: స్నిగ్దా: సి రా 
హృద్యా ఆహారా: సాత్త్వి క ప్రియా” (భగవద్నీ త్తే 





మన ఆహారం 20 


సత్త 


గుణ ప్రధాన ఆహారం: 


సాత్త్సిక గుణం కలిగిన ఆహారపదార్థాలు ఆయుష్షున్ని, శక్తిని, 
బలాన్ని, ఆజీగ్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని పెంపొందింప 
చేస్తాయి జీవన ప్రమాణాలను పెంచుతాయి. ద్రవంగా, మృదువుగా, కొద్పిగా 
నెయ్యి లేక నూనె కలిసిన, అనేక పోషక విలువలతో సుసంపన్నంగా ఉన్నవీ 
మేలు చేస్తాయి తీపి రుచి కలిగి సౌమ్యంగా పనిచేస్తాయి హృదయానికి 
శక్తినిస్తాయి శరీర ధాతువు లన్నింటికీ మూలమైన రసధాతువులో ఇవి 
ఇమడగలుగుతాయి. రసం లోంచి రక్తం. మాంసం, కొవ్వు, ఎముకలు 
మొదలైన ధాతువులు వరుసగా ఏర్పడి స్పిరుగాజంటాయి. తీసుకొన్న 
ఆహారాన్ని రస రక్తాది ధాతువులుగా మార్చే గుణం ఈ సాత్త్వికాహారాని 
కుంటుంది. 

రజోగుణ ప్రధాన ఆహారం: 


చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు అతిగా కలిగినవి, అమిత వేడిగా 
ఉన్నవి, అధిక ఉహ్లోగ్రత దగ్గర వేగినవి రజోగుణాన్ని పెంచుతాయి. శరీరాన్ని 
కష్టపెడతాయి. అనేక వ్యాధులకు కారణమవుతాయి. 
తమోగుణ ప్రధాన ఆహారం; 

ఎక్కువ కాలం నిలవున్న ఆహారం, అలాగే రంగు, రుటి, సువాసనలు 
కోల్పోయిన ఆహారం, చద్చివాసన వస్తు న్న ఆహారం, కుళ్ళిన పదార్దాలు, 
ఇతరులు తిని వదిలేసిన ఎంగిలి కూడు, దేవుడికి నైవేద్యం పెట్టడానికి 
పనికిరాని అమేథ్య ఆహారం ఇవన్నీ తామస గుణాన్ని పెంచేవిగా ఉంటాయి. 
మానసిక వత్తిడికీ, సమస్తమైన అనర్జాలకూ కారణం అవుతాయి. మాంసం, 
చేపలు, దుర్వాసన గల్గిన ద్రవ్యాలు, వెల్లు ల్లి మషాలాలు, మద్యం, 
పుట్టగొ డుగులు ఇవన్నీ అమేథ్యాలో! 
మన విహార సంస్కృతి 

విహారం అంటే జీవన విధానం. తెలుగు ప్రజలు ఆయుర్వేదీయ 
మార్గాన జీవిస్తారు దినచర్య, బుతుచర్య, రాత్రి చర్యలన్నీ ఆయుర్వేద శాస్త్రంలో 
చెప్పిన విధంగానే పాటిస్తారు ప్రొద్దున ముఖం కడుక్కోవటం, నాలిక 
గీసుకోవటం, క్షవరం చేసుకోవటం, వ్యాయామం చేయటం, నూనె రాసుకుని, 
నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయటం ఇవన్నీ ఆయుర్వేదీయ 








మన ఆహారం జ 


మార్గంలోనే చేస్తు న్నాం. కేలరీలను తీసుకోవటం, ఖర్చుపెట్టటం రెండింటి 
గురించిన పరిజ్ఞానం మన వాళ్ళకు మొదటి నుంచీ ఉంది. 


అధికంగా ఉన్న కేలరీలు కొవ్వులోకి చేరిపోతాయని చరకుడు వివరిం 
చాడు. “బహ్వబద్ధా మేదా:” అంటే, కొ వ్వుధాతువు బహు అబద్దంగా అంటే 
చాలా వదులుగా ఉంటుంది (10056 261౧౦56 115566) కాబట్టి మిగిలిన 
కేలరీలు అక్కడ చేరతాయని 2,000 ఏళ్లనాడే చెప్పగలిగాడు. వదులుగా ఉండే 
కొవ్వు శరీరంలో పొట్ట పిరుదులు మొదలైన చోట్ల ఉంటుంది. అదనపు కేలరీలు 
(కఫ ధాతువు) ఆ కొవ్వు కణాలలో చేరిపోతాయి. అందువలన పొట్ట పెరగటం 
స్టూ ల కాయం ఏర్పడతాయని చరకుడు సూత్రీకరించాడు. వేళకు భోజనం 
చేయటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. మానసిక ఆందోళనలకు 
దూరంగా ఉండటం, మల, మూత్రాలు సక్రమంగా అయ్యేలా చూడటం, 
శరీరానికి తగిన వ్యాయామం కల్పించటం. లోకహితం కలిగే పనులు చేయటం 
ఇలా సద్వృత్తం పేరుతో ఎన్నో విహార హితవులను చెప్పింది ఆయుర్వేద 
శాస్త్రం. 
మనుబోజన విధి: 


“ఘృతపూర్వం సమశ్నీయాత్కరినం ప్రాక్‌ తతో 
మృదు/అంతేపునర్దవాశీ తు బలాద్రోగేణ ముంచతి” 

నెయ్యీ నూనెలు కలిగి కఠినంగా అరిగే ఆహార పదార్థాలను 
మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను 
చివరగానూ తినటం మన ఆహార సంస్కృతి. భావప్రకాశ వైద్య గ్రంథంలో 
పేర్కొన్న భోజన విధి ఇది. 

ఎన్ని రకాలయిన విదేశీ ఆహార పదార్దాలు కొత్తగా వచ్చినా, కూర, 
పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుస లోనే మనం భోజనం 
చేస్తు న్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రాంతాల ప్రజలు నెయ్యీ, నూనెలు 
కలిగిన రొట్టెలు తిని, ఆ తరువాత అన్నంతో మృదువైన పప్పు, పచ్చడి, 
ద్రవాహార పదార్థాలు తింటారని కూడా ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ 
కనిపిస్తుంది. ఇటీవల కొ న్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ముందు పూరీ లేదా 
పుల్కా ఇచ్చి ఆంధ్రాభోజనం అనటం మొదలు పెట్టారు ఇది అశాస్తీయు. 


మన ఆహారం 22 


“భోజనాగ్రే సదా పథ్యం లవణార్దక భక్షణం” భోజనానికి ముందు 
అల్లమూ ఉప్పూ కలిపి నూరిన పొడిని మొదటి ముద్దగా తినటం తెలుగు 
సాంప్రదాయం. పెళ్ళి విందుల్లో శుభ సూచనగా మొదటగా లధ్డూ నివడ్డించినా 
దాన్నిభోజనం మద్యలో గానీ, చివరికి గానీ తినడం మన పద్ధతి. వడ్డన పూర్తి 
అయ్యాకే తినడం ప్రారంభించే వారు మన పూర్వులు. ఇటీవలి కాలంలో టేబుల్‌ 
భోజనాలు వచ్చాక వడ్డించింది వడ్సించినట్టు తినటం మొదలు పెట్టాం మనం. 
అందువలన తీపితో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా వచ్చింది. ఇది 
తెలుగు సాంప్రదాయానికి విరుద్దం. వైద్య శాస్తా నికికూడా విరుద్ధం. 


భోజనాంతే మధురసం అని సూత్రం. భోజనానికి చివరిలో తీపి తిని 
భో జనాన్ని ముగించమన్నారు. భోజనం అయ్యాక కఫం పరుగుతుంది కాబట్టి 
పచ్చకర్పూరం, లవంగం వగైరా వేసిన తాంబూల సేవనతో తెలుగువారి భోజన 
ప్రక్రియ ముగుస్తుంది. 

“తతో భోజన వేలాయాం కుర్యాన్మంగల దర్శనం”- భోజనం 
చేసేటప్పుడు మంగళకరమైనవి చూస్తూ, అంటే మనసుకు సంతోషాన్ని 
కలిగించేవి చూస్తూ అన్నం తినమన్నాడు. మారిన కాలంలో టీవీ వార్తలు 
చూస్తూ అన్నంతింటున్నాం. అందువలన వార్తలు అజీర్తి చేసి అనేక 
వ్యాధులకు కారణం అవుతున్నాయి. 


'సాయం ప్రాత ర్మనుష్యాణా మశనం శ్రుతిబోధితం' అనే సూక్తి 
ప్రకారం, ప్రాతః: అనగా, మొదటి రూమునకు మధ్యలో, అంటే, ఉదయం 
11షగంటలకు, ఆ తరువాత సాయంకాలం 7 గంటలకు భోజనం చేయాలని 
చెప్తుంది శాస్త్రం. ఉన్నత తరగతి, మధ్యతరగతి గృహస్టు లుఇంట్లో 11 గంటలకే 
భోజనం చేసేవారు. చది కట్టు కొని పొలం పనులకు వెళ్ళేవారు కూడా ప్రొదున్నే 
పని మొదలు పెట్టు కొని 11 గంటలకు చది తినేవారు. చద్చి స్థానంలో ఇప్పుడు 
టిఫిన్లు ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలుగింటికి తెచ్చిపెట్టాయి 

భోజనంలో కఠినంగా అరిగే పదార్దాలను మొదటగానూ, మృదువైన 
పదార్దాలను మధ్యలోనూ, ద్రవ పదార్దాలను చివరగానూ తినాలని భావప్రకాశ 
బైద్యగ్రంథంలో పేర్కొన్నారు. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ 
వరుసలోనే మనం భోంచేస్తు న్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రాంతాల ప్రజలు 
నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ముందు తిని, ఆ తరువాత అన్నంతో 








మన ఆహారం 23 


మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తింటారని కూడా 
ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ కనిపిస్తుంది. 

ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ముందు పూరీ లేదా 
పుల్కా ఇచ్చి ఆంధ్రా భోజనం అని పిలవటం మొదలు పెట్టారు ఇది 
అన్యాయం. తెలుగువాళ్ళకు పూరీ చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే 
లేదు. పైగా ఆంధ్ర అనే పదాన్ని వాడి అనవసర చిక్కులు తెచ్చిపెట్టారు ఇది 
హోటల్‌ వ్యాపారులు చేసిన సామాజిక పరమైన తప్పు. ఇలాంటి పోకడలను 
ఖండించక పోతే అదే నిజం అనుకునే ప్రమాదం ఉంది. 
కొత్త దారుల్లో మన ఆహార సంస్కృతి 

ఏ దుర్ముహూర్తాన మిరపకాయలు భారత దేశంలోకి ప్రవేశించాయో 
అప్పటి నుంచీ తెలుగు వారి ఆహార సంస్కృతి సమూలంగా మారిపోయింది. 
అప్పటి వరకూ కారం కోసం మన పూర్వీకులు మిరియాలు, పిప్పళ్ళు, కొంరి, 
అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్కలాంటి ద్రవ్యాలనే వాడుకుంటూ 
ఉండేవాళ్లు. మిరప కాయలు మనకు పరిచయం అయ్యేంత వరకూ మనకు 
తెలిసిన కారపు ద్రవ్యాలు ఇవే! 

విజయనగర సామ్రాజ్య కాలంలోనే పోర్చుగీసులు భారత దేశంలో 
అడుగు పెట్టారు వస్తూ, పొగాకు, మిరపకాయల్లాంటి ద్రవ్యాలను మూట గట్టి 
తీసుకొచ్చారు. అలా మిరపకాయల్ని భారతదేశానికి తీసుకువచ్చీ రాగానే 
తక్కిన దేశం సంగతి అలా ఉంచితే, తెలుగు వారు మాత్రం ఆబగా వాటిని 
అందుకొని ప్రపంచంలో రెండవ స్టానంలో వుండే విధంగా పండించటం మొదలు 
పెట్టారు పోర్చుగీసులకు ఈ మిరపకాయలిక్కడివి? 

భారత దేశంలో కారపు ద్రవ్యాలు ముఖ్యంగా మిరియాలు 
దొరుకుతాయని వాటి కోసం స్పెయిన్‌ నుంచి బయలుదేరిన కొలంబస్‌, 
పొరబాటున అమెరికా చేరాడు. మెక్సికో తీరంలో అతనికి ఎర్రని మిరపకాయలు 
కన్పించాయి. కొరికి చూశాడు. కారం నషాలానికి అంటింది. ఎక్కడ కారం 
దొరుకుతుందో అదే ఇండియా అనుకొ న్నాడు. కాబట్టీ ఆ అమెరికానే 
ఇండియాగా భావించాడు. ఇండియాకి దారి కనుకొ గన్నానని సంబర 
పడిపోయాడు. కారం అంటే, అతనికి తెలిసింది మిరియాల! మిరియాలు 
నల్లగా వుంటాయి. కానీ, ఈ కారం ఎర్రగా వుంది. అందుకని దీన్ని "రెడ్‌ 
పెప్పర్‌” అన్నాడు. భారతీయిలు నల్లనివాళ్ళని అంటారు కదా-మరి, ఇక్కడి 


మన ఆహారం 24 


ప్రజలు ఎర్రగా ఉన్నారేమిటీ? బహుశా, వీళ్ళు రెడ్‌ ఇండియన్లయి 
ఉంటారనుకొ న్నాడు. అలా కొలంబస్‌ అమెరికాని కనుగొని రెడ్షిండియన్ల 
గురించి, మిరపకాయల గురింబి, ఇంకా అప్పటి ప్రపంచానికి తెలియని ఎన్నో 
అమెరికా విశేషాలు స్పెయినుకు తెలియ చేశాడు. యూరోపియన్‌ ప్రపంచానికి 
స్పెయిను వాళ్లు కొలంబస్‌ తెచ్చిన మిరపకాయల్ని పరిచయం చేయగా, 
పోర్చుగీసులు మనకు అందించారు. అంటించా రంటే ఇంకా బావుంటుంది. 
మిరపకాయల్ని మిరియంపు కాయ అన్నారు. ఇదే. మిరపకాయగా 
వ్యవహారంలోకి వచ్చింది. మరీచి మిర్చిగా మారి ఉండవచ్చు. అమెరికా లోని 
'చిలి' మిరపకాయలకు ప్రసిద్ది ఈ 'చిలీ'ని బట్టి చిల్లి పదం పుట్టింది. 

1480-1564 నాటి పురందరదాసు ఒక కీర్తనలో పైకి ఆకుపచ్చగా, 
అమాయకంగా కన్పించే పచ్చిమిరప కాయ కొరికితే ఎంత ఘాటుగా 
ఉంటుందో, పాండురంగడి శక్తి కూడా అంతటిదేననీ, దానిని అంచనా వేయడం 
కష్టం అనీ అంటాడు. పురందర దాసు కాలానికే మిరపకాయలు విజయనగర 
రాజ్యంలోకి ప్రవేశించాయన్నమాట! 1650లో వెలువడిన భోజన కుతూహల 
అనే మరాఠీ గ్రంథంలో రఘునాథ పండితుడు 'మిరసనా' అనే కారపు కాయల 
గురించి పేర్కొన్నాడు. అప్పటికే మిరపకాయ రాజ్యం దక్షిణాదిలో 
ప్రారంభమైందన్నమాట! 


యూరొపియన్లు భారత దేశంలోకి పొగాకు సహా చాలా విదేశీ 
ద్రవ్యాలను తెచ్చి పరిచయం చేశారు. కొన్నింటిని ఇక్కడే పండించి ఆ 
ఉత్పత్తు లను ఎగుమతులు చేసుకొనేవారు. క్యాలిఫ్లవర్‌, క్యాబేజీ, క్యారెట్‌, 
ఆలూ, జామ ఇవన్నీ యూరోపియన్ల వలనే మనకు సంక్రమించాయి. 
పోర్చుగీసులు పొగాకు, జామ, బొప్పాయి లను కూడా తెలుగువారికి 
పరిచయం చేశారు. అలాగే, డచ్‌వాళ్ళు (వళందులు) తమ రాజధాని 
బటావియా నుంచి తెచ్చి పాలకొల్లు లోతోటలు వేయించి పండించిన కాయల్ని 
'బత్తాయి అంటున్నాం. అంతకుమునుపు నారింజ (నారంగి) మాత్రమే మనకి 
తెలుసు. ఈ నారంగిలో 'నా' లోపించి 'ఆరెంజ్‌' అనే పేరుతో కమలాలను 
ఇంగ్లీషులో పిలవసాగారు. కాఫీని కూడా ఇలానే డచ్‌వారు తెచ్చి పరిచయం 
చేశారు. ఈ వ్యవసాయం వాణిజ్యాల వలన తెలుగు వారి ప్రాధాన్యత పెరిగింది. 
మిరప, బొప్పాయి, బత్తాయి పొగ+ఆకు లాంటి కొత్త పదాలు తెలుగు భాషలో 
ఏర్పడ్డా యి కొత్త అలవాట్లు తెలుగు ప్రజలకు అలవడ్డాయి ఈ పంటలకు ఆంధ్ర 
ప్రదేశ్‌ ప్రసిద్బీ కావడానికి ఇక్కడే ఈ యూరోపియన్లు ప్రధాన స్టావరాలు 


మన ఆహారం జా 





ఏర్పాటు. చేసుకొని, మన కూలీలతో, మన భూముల్లో మనతో 
పండింపచేయటం, మన నేల కేంద్రంగా వ్యాపారం చేసుకోవడం ప్రధాన 
కారణాలు 


శ్రీనాథుడి వర్ణనల్లో గానీ, రాయల వారి వర్ణనల్లో గానీ ఇంకా ఇతర 
మహాకావ్యాల్లో గానీకనిపించే భోజన వర్ణనల్త్లో చింతపండు వాడకం గురించి 
పెద్దగా కనిపించదు. కారపు రుచికి ఉపయోగపడే మిరియాలు ఆరోజుల్లో 
ఖరీదయినవి కావటం వలన తక్కువ కారం వేసుకొనే రీతిలోనే మన 
వంటకాలు ఉండేవి. మిరపకాయలు మనకు పరిచయం అయ్యేవరకూ, అంటే, 
500 ఏళ్ళ క్రితం వరకూ చింతపండును వాడినా వంటగది మీద ఇంత పెత్తనం 
ఉండేది కాదన్నమాట! అప్పటి దాకా అది ఎక్కువగా ఆయుర్వేద బెషధాల 
తయారీకి ఉపయోగపడే ద్రవ్యంగా ఉండేది. మిరపకాయల్ని తెలుగు వారు 
పండించటం మొదలు పెట్టాక కారం అనేది కారు చవక అయ్యింది. కారపు 
రుచిని సంపూర్తిగా ఆస్వాదించటానికి మరింత పులుపుని తెచ్చి కలిపి 
ఎక్కువ కారం పోసుకొని వండుకొనే పద్దతులు మొదల య్యాయి. ఆ విధంగా 
మమ “కారాన్ని” ప్రదర్శించటం మొదలు పెట్టారు మన వాళ్ళు. 
మిరపకాయల రాక తరువాత మన వంటకాలలొ ఎంతో మార్పు రావటానికి 
ఇది ఒక కారణం. 

తెలుగు నేల మీదకు మిరపకాయలు చేరిన కాలంలోనే ఇతర 
యూరోపి యన్‌ దేశాలకు కూడా అవి సమానంగానే చేరాయి. కానీ 
యూరోపియన్లు మిరియాల వైపే మొగ్గు చూపించారు. మనం మిరియాలను 
దాదాపుగా వదిలేసు కున్నాం. ఒకనాటి మిరియాల ఉత్పాదకులైన 
భారతీయులే వాటిని నిర్లక్ష్యం చేసుకోవటం, అనారోగ్య దాయక మైన 
మిరపకారానికి ఇలా బానిసలై పోవటం చరిత్రలో ఒక విషాదకరమైన అంశం. 

అందుకనే తెలుగు వారి ఆహార చరిత్రను మిరపకాయలకు ముందు 
యుగం అనీ, మిరపకాయలకు తరువాతి యుగం అనీ రెండుగా 
విభజించుకోవటం అవసరం. ఈ గ్రంథంలో మిరపకాయలకు ముందునాటి 
చారిత్రక విశేషాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఆ 
తరువాత అంతా క్షీణ యుగము! 


మన ఆహారం- టిఫిన్లు 
మనది ముప్పొధ్దు ల భోజన సంస్కృతి. ఇప్పుడు మనం 
తింటున్నట్టు, పొద్దున పూట ఎదీ గాని, అట్లు గానీ పూరీ గానీ, ఉప్మా గానీ 











మన ఆహారం 206 


తిని, కప్పు కాఫీయో, లేకపోతే టీయో తాగే అలవాటు మనకి ఈ వందేళ్ల నుంచే 
మొదలయింది. ఆంగ్లేయ యుగం చివరి రోజుల్లో ఉదయంపూట టిఫిను తినే 
అలవాటు వాళ్లనుండే మనకు సంక్రమించింది. 


బందరులో బిపిన్‌ చంద్రపాల్‌ గారు వచ్చాడని కృష్ణాపత్రిక 
సంపాదకులు ముట్నూరి కృష్ణారావు ఆయన గౌరవార్దం విందు చేసి, ఆవడలు 
కాఫీ ఇస్తే వాటిని సేవించిన బ్రాహ్మణులకు కుల వెలి శిక్ష పడినంత పని 
అయ్యిందని అయ్యదేవర కాళేశ్వరరావు గారు తన జీవిత చరిత్రలో వ్రాశారు. 
అంటే 1907 దాకా టిఫిన్లు చేయటం, కాఫీ అనే మాదక ద్రవ్యం సేవించటం 
మనకు తెలిదనీ, ఈ అలవాట్లన్నీ 1920 తరువాతనే తెలుగు ప్రజలకు 
అలవాటయ్యాయనీ అర్ధం అవుతోంది. 


ఆంగ్లేయులక్కూడా టిఫిన్లు చేసే అలవాటు భారత దేశంలోకి వచ్చాకే 
సంక్రమించింది. మద్రాసు కేంద్రంగా మనల్ని పాలించటం మొదలైన తరువాత 
ఆంగ్లేయులు ఇడ్నీ అట్టు, పూరీ, ఉప్మాలను కూడా ఇష్టపడసాగారు. వాటిని 
మధ్యాహ్న బోజనంగా తీసుకొనేవాళ్లు. సాధారణంగా ఆంగ్లేయులు ఈ నాటికీ 
ఉదయం స్వల్పాహారం, మధ్యాహ్నం అల్పాహారం, రాత్రికి ఘనమైన ఆహారం 
తీసుకుంటారు. మనం ఉదయం పూట స్వల్పాహారం, మధ్యాహ్నం 
ఘనాహారం, రాత్రికి అల్పాహారం తీసుకొంటాం. అంగేయులక్షీ మనకీ ఆహార 
సంస్కృతిలో ఈ తేడా ఉంది. ఉదయం తేలికపాటి ట్రక్‌ పస్ట్‌ కీ, రాత్రి 
ఘనాహారానికీ (సప్పర్‌) మధ్యలో తీసుకునే అల్పా హారాన్ని ఇంగ్లీషు 
పామరజనులు 'టిఫింగ్‌' అన్నారు. ఇడీ అట్టు, పూరీ, ఉప్మాలకు టిఫింగ్‌ అనే 
మాట వర్తించడం అలా మొదలయ్యింది. టిఫిను, టిపను, టిఫినీ ఇలా తెలుగు 
ప్రజల నాలుకులమీద నలిగి, 'టిఫిన్‌' అయ్యింది. భారతదేశంలో కొత్త అర్జాన్ని 
సంతరించుకున్న ఆంగ్లపదం ఇది. ప్రామాణిక ఆంగ్ల భాషలో 'లంచ్‌ 
(మధ్యాహ్న భోజనం)కి ఇది పర్యాయపదంగా ఉండేదన్నమాట! ఆంగ్లేయుల 
దృష్టిలో లంచ్‌ అంటే స్వల్ప భోజనం. ఘనంగా ఉండేది వారికి రాత్రి భోజనం. 
ఇలా మొదలైన ఈ టిఫింగ్‌ లేదా టిఫిన్‌ ప్రధాన ఆహారానికన్నా 
భిన్నమైనదాన్ని తేలికగా తీసుకోవటం అనే అర్ధంలో వ్యాప్తిలోకి వచ్చి, అది 
భారతీయ సాంప్రదాయం అన్నంతగా చొచ్చుకొచ్చింది. 


శ్రీనాథాదులు ఇద్నెను, అట్టు, దోసియ, ఉప్పిడి లాంటి వంటకాలను 
బోజనంతో పాటు వడ్డించినవనే పేర్కొన్నారు గానీ, ఉదయం పూట టిఫిన్‌ 





మన ఆహారం 2/ 


లాగా తినేవని వ్రాయలేదు, తక్కిన సమయంలో సరదాగా _ తినేందుకు, 
- ఉక్కెరలు, సేవియలు చక్కిలాలు, చేకోడిలు చెప్పారుగానీ, ఇడ్మీ అట్టు లాంటివి 
అలా తింటారని చెప్పలేదు. ఆఖరికి అట్లతద్చీ నాడు కూడా ఉదయాన్నే లచ్చి, 
కందిపచ్చడి, పచ్చి పులుసు, పొట్టాయకూర లాంటివే తింటారు. 
మధ్యాహ్నమో, సాయంత్రమో అట్లు పోసి ముత్తె దువలకువాయనం ఇస్తారు 


మన సంస్కృతి టిఫిన్ల వ్యవస్థకు అనుకూలమైనది కాదు. రొజుకూలీకి 
వెళ్ళే శ్రామికుడు కూడా శక్తిదాయకమైన అన్నం తినటం మానేసి, రెండిడ్నీ 
సాంబారుతో పనికి వెళ్ళి పోతున్నాడు. అందువలన శక్తి చాలక పని 
సమర్ధతను కోల్పోతున్నారు. ఒకప్పుడు మహాస్తూ పాలు నిర్మించాలంటే 
తెలుగు వారేననే జాతీయ స్థాయి ఘనకీర్తి ఉండేది. ఇవ్వాళ అలాంటిది 
ఉన్నదా...? ఇదీ జాతికి జరిగిన నష్టం. హోటళ్లలో టిఫిన్‌ తినటమే గొ ప్ప అనే 
అభిప్రాయమే ఒక దురదృష్టం. 


బొంబాయి మహానగరంలో ఉద్యోగం ఒక చోట, నివాసం మరోచోట 
కావటంతో ఉదయాన్న డ్యూటీకి వెళ్ళేప్పుడే మధ్యాహ్న భోజనం క్యారియర్‌ 
కట్టుకు వెళ్లటానికి అవకాశం లేక పోవటాన అక్కడ డబ్బావాలా లేదా టిఫిన్‌ 
వాలా అనే కొరియర్‌ వ్యవస్ధ మొదలయ్యింది. ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి 
మధ్యాహ్నానికి భోజనం క్యారియర్లు తెచ్చి అందించే విధానం ఇది. మధ్యాహ్న 
భోజనాన్ని తెచ్చే డబ్బాని టిఫిన్‌ బాక్స్‌, టిఫిన్‌ క్యారియర్‌ అన్నారు. ఎటుతిరిగీ 
మహారాష్టు లకు భోజనం అంటే చపాతీలు, పుల్కాలే కాబట్టి చపాతీ పూరీ 
లాంటి వాటిని టిఫిన్‌ అనడం ఒక ఆచారం అయ్యింది. అది చూసిన 
తెలుగువాళ్ళు వరి అన్నం కన్నా భిన్నమైన ఆహారాన్ని టిపిన్‌ అనడం 
మొదలు పెట్టారు బొంబాయిలో టిఫిన్‌ అంటే మధ్యాహ్న భోజనం అనీ, 
తెలుగులో టిపిన్‌ అంటే 'అల్పాహారం' అనే అర్ధాలు అలా స్పి రపడ్డా యిరెంటికీ 
ఉన్న తేడా ఇది! క్రమేణా టిఫిన్‌ సెంటర్లు, టిఫిన్‌ హోటళ్ళు తెలుగు నేల మీద 
విస్తృతంగా ఏర్పడటం మొదలు పెట్టాయి ప్రొద్దుట పూట ఇడ్నీ అట్టు, పూరీ, 
ఉప్మా వగైరా పదార్దాలను తిని తీరాలనే రూలు ఏదో వేదోక్తం అన్నంతగా 
మనం టిఫిన్లకు అలవాటు పడటం మొదలు పెట్టాం. 


డైటింగూ, ఆరోగ్య స్పృహల పేరుతో రాత్రిపూట అన్నం మానేసి తేలిక 
పాటి ఆహారం తీసుకొంటున్నామనే భ్రమలో బట్టర్‌ నానులూ, విపరితమైన 
మషాలాలు, నూనెలూ కలిగిన కర్రీలు తినటానికి అలవాటు పడుతున్నాం. 


మన ఆహారం 26 


చివరికి ఇదే తెలుగు సంస్కృతి అని ఎక్కడ అనవలసి వస్తుందోనని 
భయమేసేలా ఉంది పరిస్టితి 


ఆహారంలో తెలుగు దనాన్ని వదులుకొంటున్నాం. ఆహారంలో 
ఆరోగ్యంతో పాటు స్వారస్యాన్ని, రుచినీ, మాధుర్యాన్నీ కోల్పోతున్నాం. 
అలనాటి ఆహారాల అందమైన తెలుగు పేర్లను మనం వదిలేశాం. ఏ హిందీ పేరో 
ఇంగ్తీషు పేరో పెడితే గొప్ప అనుకునే మస్తత్వాన్ని పెంచుకుంటున్నాం. 
అందమైన పేర్లు మార్చేసి, చంచం జంజం లాంటి పేర్లు పెట్టడం వలన 
గొప్పవాళ్లం అవుతామనుకోవటం పొరబాటు. బదులుగా మనం సంస్కృతిని 
కోల్పోతున్నాం. అనారోగ్యాన్ని కొని తెచ్చుకొంటున్నాం. 


ఇప్పటి పుల్కాలు (పోలికలు), బట్టర్‌ నానులూ (మండెగలు), 
పరోటాలూ (మణుగులు) క్రీము వేసిన సాసులూ (వెన్నపడిదెం), 
ఉక్కెరలు(ఖాజూ బర్ఫీ), పైడ్‌ రైసులూ (ద్రబ్బెడు ఇవన్నీ 500 ఏళ్ల క్రితమే 
కమ్మగా వండుకున్నారు మన పూర్వులు. ఇప్పటి మన తిళ్ళు అనేక వత్తిళ్ళు 
తెస్తు న్నాగమనించలేక పోతున్నాం. మన సంస్కృతి ఇది కాకూడదు. మన 
ఆహార సంస్కృతిని, ఆరోగ్య మూలాలనూ మన తరానికి అందుబాటులోకి 
తెచ్చి, గౌరవ భావాన్ని పెంపొందించటం ద్వారా, సాంస్కృతిక వికాసాన్ని తిరిగి 
సాధించే గట్టి ప్రయత్నం జరగాలి. ఈ పుస్తకం అందుకు ఏ మాత్రం దోహద 
పడినా జన్మ ధన్యమే! 





మన ఆహారం / 209 


2వ ప్రకరణం 
మన తొలినాటి వ్యవసాయం 


క్రీస్తు పూర్వం 4 నుంచీ, క్రీ.శ. 4వ శతాబ్ది వరకూ తెలుగు నేల మీద 
నడచిన వ్యవసాయానికి పాళీ, ప్రాకృత, సంస్కృత భాషలలో వెలువడిన బౌద్ధ 
సాహిత్యమే ముఖ్య ఆధారం. తెలుగు నేల మీద తెలుగు బౌద్ధ సిద్దాంత కర్తలు 
పాళీ భాషలో రచించిన గ్రంథాలలో తెలుగు నేల ప్రసక్తి ప్రస్తావన ప్రశంసలు 
కనిపిస్తాయి అవర శైలీయ, పూర్వ శైలియ రాజగిరిక, సిద్దా ర్ధక అనే నాలుగు 
బౌద్ద సంప్రదాయా లను అంధక బౌద్ధ సంప్రదాయాలని పిలుస్తారు 

హ్వాన్‌ త్సాంగ్‌ బెజవాడలోని ఒక బౌద్ధ స్తూ షు దగ్గర అవర శైలీయ 
సిద్దాంతాలను అధ్యయనం చేశాడని, ఇక్కడ కొన్నాళ్ళపాటు ఉన్నాడని 
చెప్తారు ఈ నాలుగు అంధక సాంప్రదాయాలతో పాటు ఆచార్య నాగార్జునుడు 
ప్రతిపాదించిన వైపుల్య వాదం కూడా ఇక్కడ బహుళ వ్యాప్తి లోజండేది. 

పాళీ శబ్దానికి ఆ భాషలో ధర్మం అని అర్ధం. తెలుగులో అధర్మానికి 
ఎవరైనా తలబడితే, "ఇది నీకు పాడి కాదు” అని వారిస్తాం. అంటే, ధర్మం 
కాదని చెప్పటం! పాళీ శబ్దానికి 'పాడి' వికృతి. పాళీ భాష తెలుగుప్రజలలో 
సామాన్యులను ఎంతగా చేరిందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇప్పుడు 
ఇంగీషుచెలామణిలో ఉన్నట్టే అప్పుడు పాళీ చెలామణి అయ్యింది. 

మనం నాగలి అని తెలుగులో పిలుస్తు న్నాం. దాన్ని వైదిక భాషలో 
లాంగల అంటారు. నాగలి అనేది ద్రావిడ మూలాలు కలిగిన పదం. అంతేగానీ, 
వైదిక లాంగలి పదాన్ని ద్రావిడులు నాగలి అంటున్నారని వ్యాఖ్యానించటం 
సరికాదని ఎఫ్‌. బి. జె. క్వీపర్‌, మైకేల్‌ విజ్బెల్‌ ప్రభృతులు పేర్కొన్నారు. ఆస్కో 
పర్పోలా అనే భాషా చారిత్రక వేత్త బుగ్వేదంలో కనిపించే లాంగల శబ్దం ద్రావిడ 
భాషలోంచి స్వీకరించిందేనని పేర్కొన్నాడు. 0౬0. 2907లో వివిధ ద్రావిడ 
భాషలలో నాగలిని ఎలా పిలుస్తా రోవిపులంగా ఉంది. 

12. నాజ్బిల్‌: ౧1068౧. 

1/12. నేణ్ణల్‌, నెణ్బి ౧|1060౧-502ఓ 

10. నె.ల్ల్‌ ౧1౦69౧. 

12. నేగల్‌, నేగిల్‌ ౧1౦౪౩౧. 





మన ఆహారం న 


(గంధి. నేజ్ని 

16. నాగలి, ౧౮616, ౧4౪౦1 16. 

(10!. నాజ్లలి (110) ౧43011 16. 

11. నాజ్జర్‌ 16. || (౧1) ౧ష్రుక్రజ 16. 

౧౭. నాజ్నిల్‌!6. ౮౭. (0|1.) ౧౫821. 

(5. నాజల్‌ 164. ౮౦. ౧1”) 14౧861. (4. 5%.) 1208921. (౮6. సశ. 

గ. 10.) ౧2ఫ9్రైం!1. ౧) ౧8892]. 

(1/2.) నాజ్ని లి(01. ౧411ల) 16. (౧/౦6. 1956): (వళ) 9త్వగుడ!, 

(1032 54.) 12061. ౧౫౧౦1 16. 

(10౧62 ౩40801 16. 

౧6. నాజ్నేల్‌!6. 1/2౧6. [ర్పుం్రం! 16. 

[101 నాజ్సే లి 16. సం! (0) ౧2080111 0100809020: (191) 1క్పుకైం1 

౧1060౧. / €*. 

51 లాజ్బల ౧1068౧ 

౧౭|| నాజ్జల - ౧1౦68౧; 

1/12. నాగర్‌ 

(1, నాజ్లల్‌, 

56౧8. నాజల్‌ 16. 66. [606% €౦|గీ౬, ౧౦. 11006. ౧౬౦ 

(5, |) 23638. 

ద్రావిడ భాషలన్నింటిలోనూ కనిపించే నాగల్‌ శబ్దా న్ని బుగ్వేదంలోకి 
చేరిన ద్రావిడ పదంగానే చరిత్ర వేత్తలు భావించారు. మరొక ఇండో ఆర్యన్‌ భాషా 
కూటమిలో ఈ పదం కనిపించక పోవటం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం, 

ఒకరి నుంచి మరొకరు వ్యవసాయం నేర్చుకొన్నారు. విస్తృత 
స్తాయిలో వ్యవసాయం చేయటానికి ఇనుప కర్రు కలిగిన నాగలి అవసరం 
ఎంతయినా ఉంది. అది దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు నేల మీద లభ్యం 
అయ్యిది. ఇక్కడ ఆ రోజుల్లో నిస్సందేహంగా లోహ పరిశ్రమలు ఉండి ఉండాలి. 
ఇనుమును కరిగించగల పరిజ్ఞానం ఆనాడే తెలుగు ప్రజలకున్నదని చరిత్ర 
వేత్తలు అంగీకరిస్తు న్నారు 

రామాయణంలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను దండకారణ్యానికి 
తెచ్చి ఆయుధాలు ఇప్పించిన కథని బట్టి ఆయుధ తయారీ కేంద్రాలు ఇక్కడ 


మన ఆహారం ప్ర] 





ఉండేవనే అంశాన్ని గుర్తించాలి. ఇక్కడ తయారయ్యే వస్తు వులకుఇక్కడి పేర్లు 
పెట్టటమే సహజం. నాంగలి ఇక్కడి నుంచే, ఉత్తరాదికి చేరింది. ఉత్తరాదికీ 
టక్షిణాదికీ నడుమ నున్న తెలుగు నేలకు బుగ్వేద కాలంలో ఎక్కువ 
సాన్నిహిత్యం ఉండే అవకాశం కూడా సహజమే కదా! సున్నా అరసున్నా 
గామారి, నా(గలి మనకు మిగిలింది. 'నామ్‌*' అంటే ఎద్దు. "కోల” అంటే ఎద్దు 
మెడమీద ఉంచే కాడి. ఈ రెండు పదాలను కలిపి నామ్‌+కోల అనేది నాగలి 
పదానికి మూలం అయ్యిందనే వాదన కూడా ఉంది. 

ప్రాచీన సుమేరియన్‌ , ఈజిప్పియన్‌ భాషల్లో కనిపించే కొన్ని 
వ్యావసాయిక పదాలు, గ్రామ నామాలు తెలుగులో కూడా కనిపిస్తు నాయి ఎల్‌ 
వి రామస్వామి అయ్యర్‌ 1932 మిథిక్‌ స్‌ంసైటీ జర్నల్‌ లో శ్రీ ఎ. ఎస్‌ త్యాగరాజు 
'ది ద్రవిడియన్‌ ఎఫినిటీస్‌' అనే వ్యాసంలొ కొన్ని పదాలను ఉదహరించాడు 


1. [ిగ(0|068౧); అరక బి ౧1౦౪౩౧ ౪101 06110045 00౧౧|6౬6 
సర్వావయవములుగల నాగలికి ఎడ్లను పూనినది 


అరకట్టరక= & ౧|౦49౧ ౪/10) & ౧౭1౯ ౦ 04110615. అరకలు కట్టటం, పనికి 
సిద్దం చేయటం 


విడిచికట్టరక ౭ ౧1068౧ ౪/10) & 602౧86 0 04110615. అరకలు విప్పటం, 
పని ముగిసిన తరువాత ఎడ్లకు విశ్రాంతి నివ్వటం 


అరకాడు = (అరక+కాడు) వ్యవసాయ దారుడు, రైతు. 


అరక సాగటం లేదు= వాతావరణం అనుకూలంగా లేదనీ, ఎడ్లు 
సహకరించక లేదనీ చెప్పుకోవటం. 


ఈ గీ! అనే సుమెరియన్‌ పదం ఏరు అనే తెలుగు పదానికి కారణం 
అయ్యింది. ఏరు అంటే దున్నేందుకు సిద్దంగా నాగలి. అది ముందుకు 
సాగటాన్నే పొలం దున్నటం అంటారు. ఏరువాక అనే పదానికి ఇదే 
మూలం.సుమేరియాలో చిన్నర్‌ (చిన్న+అర్‌, 
బాంబుర్‌(పాంబు+ఊరు=పాంబూర్‌, పాంబర్రు, పామర్రు) లాంటి ఊళ్ల పేర్లు 
కనిపిస్తాయి 

చీమకుర్తి శేషగిరిరావు గారు 'పాళీ భాషలో తెలుగు పదాలు' పేరుతో 
ఒక చిన్న గ్రంథాన్ని ప్రచురించారు. అమూల్యమైన సమాచారం ఉన్న గ్రంథం 
ఇది. ఈ గ్రంథం ఆధారంగా కొన్ని వ్యావసాయిక పదాలు తెలుగు - పాళీ 


భాషలలో సమానార్థాలతో ఉన్నవాటిని ఇక్కడ పొందు. పరుస్తు న్నాను 
మన ఆహారం 





ద్రవిడియన్‌ ఎటిమ లాజికల్‌ నిఘంటువు ఆధారంగా వీటిలో కొన్నింటికి 
ద్రావిడ మూలాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి అవి తెలుగు లోంచే పాళీలోకి 
వెళ్ళినవని భావించేందుకు అవకాశం ఉన్నవాటిని మాత్రమే ఇక్కడ 
అందిస్తున్నాను 

1) అంక: అబ్బ తొడగటం అంటే, కాడిని పైకి లేపి పట్టి దాని కిందకు ఎద్దును 
తెచ్చి నిలిపి. ఆ కాడిని ఎద్దు మెడ చుట్టూ ఒక తాడుతో సంధిస్తారు దాన్ని 
అంకె తాడు అంటారు. కొక్కెం లేదా కొంకి లాంటిది ఇది. వ్యవసాయానికి 
సంబంధించినంత వరకూ అజ్క లేదా అజ్కె పదాన్ని మనం పాళీ భాషలో 
చూడవచ్చు. అంకె వేసుకొన్నది అంటే దున్నటానికి సిద్ధంగా ఉన్నదని! 
అంకెకు వచ్చిందంటే వశ్యమయ్యింది, అదుపాజ్ఞలలో కి వచ్చిందని! 


౧౬0| ౩40లో శ అనే తమిళ పదానికి అర్జాలను వివరించే సందర్భంలో 
ఈ పదం కనిపిస్తుంది. ఆపు, అదుపు, అనే అర్జాలలో ఏర్పడిన పదం ఇది. 

గ. ఆప్పు:౪/6606 6566 1౧ 50111100 ౪/౦౦6, ౧6౮, 568246. 

1/12. ఆప్పు: 10680. 0108. *126 5005 2 06100 ఇం. ఇంర200 ౪26 0* 
94౧౧. 

[0. అ.ప్‌: /6606, ౧63. 5626. 

21. ఆపు: ౧656౭1౧6 56000806 2066 2౧ 0౧66, 00గ౧౫౭౧౮, 60౧౯౦|!, 
"0502006 (91.) 2౧10 ౦000511010: (12) 206 2 ౦9. 

గగ. ఆన్కె: +0/66, 00౧౫౧6౪|510%౧, ౧౦౪/౪, ౦0౧౯౦, 5౪౧౧౦౫. 

16. ఆక: 0౧౮66౭, ౦00౧౫౧౫౭౧6, ౧౧6/6౧౮౦౧, 6౪5606౫; 

ఆకట్టు : 60 0%60% ౧౧6/౧ 

ఆగు : 60 5000, 562/, 06 56౧౧౧65566 0 560066, ౧౪౧810; ౧౧౪/6౧౬ 5600, 
౧/01౧1011 

ఆగించు : [60 01%60%, ౧1౧066 

ఆచు : €00%60%, ౧1౧౮66, ౧౧౪౮౭౧౬ 5640666, 6660 4౧66 00౧6౯౦! 


ఆపు: 160 ౧016 020%, ౧6560210, 5600, ౧౧అ/6౧€ ౧. 56000406, 066552610౧; 
౭గ|6౬1|| 00562016, |౧౧66|౧6౧౬ 


౮8. (5.3) అగుల్స్ప్‌- [0 0050666 





మన ఆహారం షై 


0. (గం !.. ౧. 79) ఆన్స్‌:- 10 5000 (0); ఇ- 10 ౧౭6 5600; (ఈ0/8 
5.) 2గ- 10 5100 (10): ఇం- 16. (ఈ): (451) ఇ8్రై- 10 5400, 562౧6. 
[/12౧6. ఏన్స్‌: [0 1౧[౪6606 ౧౦16 020%, ౧౦16 ౪0. 
[గల అన్లా(ఆన్గి: [0 1౧660906 ౧10696, ౧౧అ/6౧౬ ౪/86 ౦₹, 666౧6, ౧౪౮ 
1. 1004060010100. 9616౦1. టం[00. 1016108: 20్ర్రంం1. తంంై60 2 16006. 
10/1 ("౧ ఆంగలి 60 0౧66; 
(ర్స్‌) ఆన్గినాయ్‌, ఆనా తుహ్నాయ్‌: [0 ౪ల౫ 6101006; (151) 2గిం్ర- (1) €0 
5100 010 01 0108: (5.) 25121 10 1000666; 
(1/20 ఆన్నని 12౧6, ౭2||6/. ౧0౬౦(5, గ) 286. 

అదుపు చేయటం అనే అర్ధంలో అంక పదాన్ని దానితో 
అనుబంధంగా ఎర్పడిన ఇతర తెలుగు పదాలను ఈ నిఘంటువు సహాయంతో 
మనం చక్కగా గమనించవచ్చు. 
2) కసవు : పనికి మాలినవి, తోసీయ దగినవీ అయిన పెంట, పేడ, గడ్డి 
వీటినన్నిం టినీ కసవు అంటారు. కాశీలో కసవుగా పుట్టినా పుణ్యమేనని 
శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అంటాడు. పశువుల కొ ట్టంలో కసవు 
ఏర్పడుతుంది. ఇది అనేక ద్రావిడ రూపాలలోనూ, పాళీ భాషలోను, 
సంస్కృతంలోనూ యథాతధంగా అదే అర్ధంలో కనిపించటాన్ని ద్రవిడియన్‌ 
ఎటిమలాజికల్‌ నిఘంటువు 1088లో మనం గమనించవచ్చు... పాళీ 
సంస్కృతాలను పరిపుష్టి చేయటానికి తెలుగు లేదా ఇతర ద్రావిడ భాషలు 
కూడా సహకరించాయనటానికి ఈ కసవు ఒక సాక్ష్యం. 
12. కచటు: ౪౧౦|162౧౧655, ర|%1౧0655, 66౮. 0160150, 10610 
1౧౧616060౧; 

కచంటు: 6605; ॥82గ౦౭| 5౪/6601005, ౧4౨150 ౧6౭౧, ౧౪656. 

1/12. కచ్చి: 5024, 5640016, ౧౫౦౦150; ఓ2గ౦2| 5౪/6601065, ౧6656, 61. 


10. కొస్ప్‌: "4౧0150. గ&. 252, [252064 ౧౫౨0150, 5066010095, ౪/666, 
౪561655 ౧1200 2060100, [౭౦6౧8 


కసరు 6456206 0006 1౧౫౧౮౪౧౦65: 


కసకీలు: :252%114 & 000౧ 


మన ఆహారం ఏడీ 


కసబరలు: & ౧1౧6 0" 0[00గ: 
కసబరిగె, కసబొరిగ, కసపొరిగె: 16. (10! ౧౭౧86. 660); 
కసమర, కసవరిగ: 0౧౦౦౧౫: 


గి గస్తు: 5|, ౭5064 5661౧6౧6 0% 6605 0% 01! 0౧ ౧61666 06646”, 0౧౦1 
010116. 


6. కజవు, కజావు: ౧౨౦150, 9/6601009, 2601౧0); 
కజనె: ౧1౦0150 [102461౧0 0౧ 5680౧2౧6 ౪/66; 


కజు: &౧ 2016 5605682006 20066గ౪|8666 0౧ €06 (666) 0/ 6౧అ౫/|౧౮ 6 
102765 


కస: 5%/6601005, ౧౫౦౦150; 

6. కసటు: 1౧౧౮౧౦౧ 61గ ఛం౪1౧659, 510; 

కసవు: 5౪%/660 1005; 

గసి: ర్ర&5| 5661గ6౧6 01 8౧66 0౦||. 

౧౦. కన్ట్‌: [0 06 61/0, 0600౧6 61. 

16౯. కస్సా: 12/6౯ 01 61౬0౧ (06 006. 

!/121[ కసె: 61గ6౦౧ 6016 006). / ౦1 6౧౧౪, €౦|4ిఓ, ౧౦. 2615, 

516 కచ్చర- 61గ/, 1041; ౪/1066, ఆ6.; ౧౦. 2980, 

౧2|| కసట: ౧౭5౮/. 

3) గరిసె:; పాళీ బాషలో కరీస అంటే కొలపాత్ర. ఈ కరీస నిండా తీసుకొన్న 
ధాన్యపు గింజల్ని ఎంత విస్తీర్ణులో ఉన్న భూమిలో చల్లు తామో అంత 
భూమిని కరీస అంటారు. మధ్య యుగాల నాటి తెలుగు కవి ఆడిదము 
సూరకవి "గరిసెల వ్రాతెగానీ, యొక గంటెడెటుంగము” అని ఒక ప్రయోగం 
చేశాడు. గరిసెడు భూమిలో పండుతోంది గరిటెడేనన్న బాధ ఈ ప్రయోగంలో 
వ్యక్తమౌతోంది. ఇది గ్రామీణ ప్రాతాలలో ఈ నాటికీ వ్యాప్తిలో ఉన్న 
వ్యావసాయిక పదం. తెలుగు తమిళ, కన్నడ బాబుల్లో కూడా ఈ పదం వ్యాప్తిలో 


ఉన్నట్టు ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ నిఘంటువు 1261 పేర్కొంది. పాళీ 
తెలుగు భాషా బంధానికి ఈ పదం మరొక ఉదాహరణ. 


12. కరచయ్‌, కరిచయ్‌: & ౧6౭5646 0% 020&016/ = 400 
మన ఆహారం తెరి 





మరక్కాల్‌:; ఒక కొలత. తెలుగులో మరకం అంటారు 
గ2&. గరస, గరిసె: ఒక కొలత 
6. గరిసె: ఒక కొలత 01. 1966 
10. కెర్చ్‌ 
౧౭|| : కరీస: 2 56026 ౧౧6౭5౮6 01 12౧6, 06100 0086 50206 0౧ ౪/0100 & 
12052 0€5006 021 06 $0%:0. 


4) కంచె: కంచె చేను మేస్తే కలదె దిక్కు? అని తెలుగు సామెత. ద్రవిడియన్‌ 
ఎటిమలాజికల్‌ నిఘంటువులో కంప, గరడి, తెట్టు, అనే పదాలు ఉన్నాయి 
గానీ కంచె పదం కనిపించలేదు. కంచె: గి 16686 ౧౭5006 12౧6 
బడుగునేల,కంచెకోట: 106 0666 ౧6606 0౧ 19006 ౧౦౪౧6 2 10%. 
కంచెనాటుట. [0 ౧1౧౬ & ౧66౮6 అని అర్జాలు నిఘంటువులలో కనిపిస్తాయి 
కంచి అంటే హద్దు ని నిర్దేశించటం. తెలుగు నేల మీద కంచి అనే పదం ఉన్న 
గ్రామ నామాలు చాలా ఉన్నాయి. కొనకంచి, కంచిక చెర్ల, పెను కంచి ప్రోలు 
లాంటి పేర్లు గల ఊళ్ళు కృష్ణాజిల్లా లోజన్నాయి. ఈ కంచె పాళీ భాషలో హద్దు 
అనే అర్జంలో కనిపిస్తుంది. 

5) _ గొడ్డలి: _ బుగ్వేదంలో గొడ్డలిని కుద్దల అన్నారు. విస్తృతమైన 
వ్యవసాయానికి ఇనుప కర్రు వున్న నాగలిని ఉపయోగించినా ఆహార 
యోగ్యమైన దుంపలను, మూలికలను, పవిత్రమైన మొక్కలనూ త్రవ్వేందుకు 
చెక్క గునపాన్నే వాడేవారు. ఇనుము వారిది కాకపోవటం వలన అది పవిత్రత 
లేనిదిగా మారింది. 


1౭. 01. [0601. [0211 

2. కుటారి, కోటారి, కోటాలి 2౫6. 

/12.కోటాలి, కోటాలి, కోటాళి 2౫6. 

12.కొడాలి: 2౫6. 

16. కొడారి, కుడారి: 2౫6. 

6. గొడ్డలి, గొడ్డలి గొడ్డలి గొడ్జెలు గొడలి: 2౫6. 
1101. గొల్లి, గోలి: 2౫6. 

[60౧62 గోరెల్‌(ఇ) 2౫6. 





మన ఆహారం 36 


౧౭ కూరెల్‌ 2౫6 (1786 ౪౭౧౪౦. 
[| క్రాడి 2౫6. 
(4/1 (54. కాలి 2౫6. 


చెట్లను, కట్టెలను నరికేందుకూ, కోసేందుకూ ఈ సాధనం బాగా ఉపయోగ 
పడింది. గండ్ర గొడ్డలి (పరశువు) అనేది ఆయుధ విశేషం. గొడ్డలి వ్యావసాయిక 
పదం. 

6) కొట్టము: కొట్టు: ధాన్యాదులను దాచుకొనే గది. 'కొట్ట' అనేది పాళీ భాషా 
పదం. ఈ కొట్టు అనే పదం చిల్లర కొట్టు, బట్టలకొట్టు, ఎరువుల కొట్టు ఇలా 
వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించిన పదంగా కూడా కనిపిస్తుంది. 


7) కళ్ళము: పంట పండిన తరువాత, వరి మొక్కలను మొదలంటా కోపి జక 
చోట కుప్పగా పోస్తారు ఈ కుప్పగా పోసిన నేలను కళ్ళము అంటారు. 'ఖల' 
అని పాళీ, వైదిక, సంస్కృత బాషలలో వ్యవహరిస్తారు కళ్ళము పాళీ లోంచి 
తెలుగు లోకి వచ్చిన పదం కాకపోవచ్చు. ఎందుకంటే, ద్రవిడియన్‌ 
ఎటిమలాజికల్‌ నిఘంటువు ప్రకారం వివిధ ద్రావిడ భాషలలో కల్మ్‌, కలమార్‌, 
కలరి, కక్మ లాంటి పదాలు ఉన్నాయి. రాజస్టాన్‌ రాజవంశాలలో కలమార్‌ 
రాజవంశం ఒకటి. భోజ మహరాజు తమ వరిశంలోనే జన్మించాడని వీరు 
చెప్పుకొంటారు. ఖల లేదా కళ్ళం దేశ వ్యాప్తంగా ఉన్న మూల ద్రావిడ పదమే 
అయి ఉంటుంది. కళ్ళములో మొక్కలను కుప్పగా పోసిన తరువాత నూరి, 
మొక్కనుంచి గింజను రాలుస్తా రు దీనిని నూర్పిడి అంటారు. 


8) చెత్త: పాళీ భాషలో కూడా చెత్త అనే ఈ పదం- తోసివేయ బడినది అనే 
అర్జంలో కనిపిస్తుంది. 

9) పలుగు: పాళీ భాషలో పలిఘ అంటారు. త్రవ్వటానికి ఉపయోగించే ఒక 
లోహ సాధనం. 

10) మానిక: ధాన్య కొలిచే పాత్ర. పాళీ భాషలో కూడా 'మానిక' అనే అంటారు. 


11) కూర; వండిన కూర అనీ, కూరగాయల్లో కూర అనీ ఈ కూర పదం 
రెండర్దాలలో కనిపిస్తుంది. పాళీ బాషలో కూడా ఇలానే రెండర్ద్జాలలోనూ 
కనిపిస్తుంది. సంస్కృతే భాషలో కూరం అంటే అన్నం. 

12) అచ్చుకట్టు: పాళీ భాషలో అచ్చిబంధ అంటారు. నాలుగు పలకలుగా వరి 
మళ్ళను కట్టటాన్ని అచ్చుకట్టటం అంటారు. పంట చేనును వైదిక భాషలో 





మన ఆహారం షై 


క్షేత్రం అంటారు. ఒక నిర్లీత కొలతలో ఎత్తు గాగట్లు పోసి మడి కడతారు. ఇది 
తెలుగు వారి వ్యవసాయ విధానంలో ప్రత్యేకంగా కనిపించే అంశం. అచ్చు 
కట్టటం లోంచే అచ్చి రావటం( కలిసి రావటం) అనే పదం ఏర్పడి ఉండవచ్చు. 


పాళీ భాషలో కనిపించే ఈ పదాలు తెలుగు నేల మీద చారిత్రకంగా 
పాళీ భాష రాజ్యం ఏలిన కాలం నాటి పదాలుగా మనం గుర్తించ వచ్చు. 
తెలుగు భాష ప్రాచినతకు వారి వ్యావసాయిక పదాలే సాక్ష్యం ఇస్తాయని కూడా 
అర్జం చేసుకోవచ్చు. 
పంచదార చరిత్ర 

పంచదార తయారీ క్రీ.శ.5వ శతాబ్ది నాటికే భారతీయ శాస్త్రవేత్తలకు 
తెలుసు. చైనా తదితర తూర్పుదేశాలకు భారతీయ బౌద్దులు పంచదారని 
తీసుకువెళ్ళి పరిచయం చేశారని చరిత్ర చెప్తోంది. క్రీశ.606-647 శ్రీహర్హుడి 
కాలంలో భారతదేశం నుంచి వెళ్ళిన వర్తకులు చెరకు పంటను తాంగ్‌ చైనాకు 
పరిచయం చేశారు. చైనా రాజు తాయిజాంగ్‌ క్రీశ.647లో చెరుకుని 
పండించాడు. 

అరెబిక్‌ "షుక్కర్‌” లోంచి సంస్కృత శర్మర, ఇంగ్లీష్‌ షుగర్‌ 
ఏర్పడ్డాయని కొన్ని నిఘంటువులు చెప్తు న్నాయి ఇటలీ వ్యాపారులు దీన్ని 
ఇంగ్లండ్‌ కు పరిచయం చేశారట. ఇటాలియన్‌ భాషలో జుక్కెరో, పోర్చుగీసు 
భాషలో అజుకర్‌, అచ్చుకర్‌, ఫ్రెంచ్‌ భాషలో సుక్రీ అంటే చక్కెర. ఈ పదాలకు 
అరెబిక్‌ షుక్కర్‌ మూలం అని పండితులు భావిస్తు న్నారు ద్రవిడియన్‌ 
ఎటిమాలజీ నిఘంటువులో "చెరుక్‌" పూర్వతెలుగు పదంగా ఉంది. సెర్క్‌, 
చెర్‌-అక్‌, చెర్‌ ఓక్‌ లాంటి పేర్లు కనిపిస్తాయి సంస్కృత "శర్కర”కు కూడా 
"చెరకు"గానీ సెర్క్‌ లాంటి ఇతర ద్రావిడ రూపం గానీ మాతృక అయి 
ఉండవచ్చు. 

ఆఫ్రికన్లకూ, చెరకు అనాదిగా తెలుసు. ఆఫ్రో ఏసియాటిక్‌ భాషల 
మూలరూపాలలో "చర్‌" అనే పదానికి "ఒక చెట్టు” అని అర్ధం కనిపించింది. 
ప్రాచీన ఈజిప్షియన్‌ "శర్‌”, తూర్పు చాదిక్‌ భాషలో "చర్‌-క్‌” అంటే పొదలా 
పెరిగే చెట్టు అని! చెరకు పదానికి ఆఫ్రికన్‌ మూలాలు ఉండే అవకాశమూ 
ఉంది. నైలూ నుంచి కృష్ణ దాకా జాతుల మహావ్యాపనకు ఈ చెరకు సాక్ష్యం 
కావచ్చు 





మన ఆహారం 38 


పాళీభాషలో "పన్‌ చెన్‌” అంటే, బౌద్దపండితుడని అర్దం. 
పన్నెన్‌+దార= బౌద్ద సన్యాసుల బహుమతి అనే అర్జంలో ఈ పంచదార పేరు 
ఏర్పడి ఉండవచ్చు. కీస్తు శకు తొలి శతాబ్దాలలో బౌద్ధం విస్తరించి ఉన్న 
తెలుగు ప్రాంతాల్లో నే ఈనాటికీ పంచదార పదం వ్యాప్తిలో ఉండటాన్ని 
గమనించాలి. తక్కిన తెలుగు ప్రాంతాల్లో చక్కెర అనడమే ఎక్కువ. ఇతర 
భాషల్లో పంచదార పదం కనిపించదు. పంచదార పదానికున్న ప్రాధాన్యత దాని 
తయారీలో తెలుగువారికి గల ప్రాధాన్యతలకు ఈ నిరూపణ ఒక తార్కాణం. 

"ఇక్షుచ్చాయానిషాదిన్యస్తస్యగోప్తు ర్లుణోదయమ్‌ (రఘు. 4వ సర్గ, 
20వ క్లోకు)” అనే క్లోకులో చెరకు తోటల నీడలో కూర్చొని ఆడవాళ్ళు వరి 
చేలకు కాపలాకాస్తూ రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారని 
మహాకవి కాళిదాసు తెలుగువారి చెరకు తోటల గురించి చేసిన వర్ణన తెలుగు 
నేల పైన క్రీస్తు శకారంభం లోనే చెరకు తోటల పెంపకానికి తిరుగులేని 
సాక్ష్యంగా ఉంది. 


మన ఆహారం ఏం 


3వ ప్రకరణం 


మన తొలినాటి ఆహార సంస్కృతి 


తెలుగు, మరారీ, మరికొన్ని ఇతర భాషల వ్యావసాయిక 
పదజాలాన్ని ఆధారం చేసుకొని క్రీ. పూ. 2,500 నాటికే తెలుగు నేల మీద 
పూర్వ ద్రావిడ భాష ప్రారంభం అయి ఉంటుందని ప్రాంక్తిన్‌ సి సౌత్‌ వర్త్‌ 
(౧౧౦6550! క£గ౪|085 0% 5060) బిం$8౧ ఓ1006415005, ఆ౧|౪/౭|6/ 01 
౧ం౧౧5/|౪౭౧|2, 006 [156 ౧1560౧2౧ ౪/౧౦ 66౧61166 (46 6౭౧11656 ౧౧656౧06 
0% (౧6 ౧౧౦౦ 0౧216120 661646) పేర్కొన్న అంశాన్ని మనం ఇక్కడ 
తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, 


దక్షిణ, మధ్య భారత దేశీయ ప్రాంతాలలో, ముఖ్యంగా దిగువ 
గోదావరి పరీవాహక ప్రాంతంలో దక్షిణ భారత దేశపు కొత్త రాతి యుగ 
సంస్కృతి ప్రారంభం అయ్యిందని ఆయన అంచనా వేశారు. గుల్చర్దా, 
రాయచూరు, బళ్ళారి, కర్నూలు జిల్లా లలో దొరికిన పురావస్తు ఆధారాలు 
దీనిని బుజువు చేస్తు న్నట్టుఆయన పేర్కొన్నారు. 

తూర్పున కృష్ణా-గోదావరి ముఖ ద్వారాల నుండీ, పడమట ధార్వార్‌ 
వరకూ ఈ తొలి ద్రావిడ సంస్కృతి నడిచిందని చెబుతూ, ఈ ప్రాంతంలో ఆ 
సమయానికి మరొక భాషా కూటమికి చెందిన ప్రజల ఉనికి ఏదీ దొరకనందు 
వలన తెలుగు నేల మీద కొత్త రాతి యుగం సంస్కృతిని తొలి ద్రావిడ 
సంస్కృతిగా భావించవలసిన అవసరం ఉన్నదని సౌత్‌ వర్త్‌ ప్రతిపాదించారు. 


ఈ తొలి ద్రావిడ ప్రజలు తెలుగు నేల మీదకు సెంట్రల్‌ ఆసియా లేదా 
పశ్చిమ దేశాల నుండి కృష్ణా గోదావరీ ముఖద్వారాల లోంచి ప్రవేశించి ఉంటా 
రన్నారు. నైలూ తీరం నుంచి బయల్బేరి వచ్చిన ప్రజల ద్వారా తెలుగు 
నేలమీద ద్రావిడ భాషావతరణం జరిగి ఉంటుందని తొలిసారిగా ఒక 
నిర్మాణాత్మక ఊహను ప్రపంచానికి అందించిన పరిశోధకుడు సౌత్‌ వర్త్‌. 
బెర్నార్డ్‌ సార్టెంట్‌, సి ఏ, డయోప్‌ లాంటి పరిశోధకులు ఈ వాదానికి ఊపిరి 
పోశారు. ద్రావిడులు నిస్సందేహంగా ఇక్కడ పుట్టిన వాళ్లు కాదనీ, ఆఫ్రికా 
వారికి మూల స్టానం అనీ నిరూపిస్తూ, ద్రావిడులకు, నల్ల ఆఫ్రికన్లకు మధ్య 
భాషా సంస్కృతుల పరంగా గల సంబంధాలకు ఆధారాలు చూపించే 
ప్రయత్నం చేశారాయన. ఆచార, వ్యవహారాలలో ఈ నాటికీ ద్రవిడ ప్రజలకు, 


మన ఆహారం 40 


ఆఫ్రికన్‌ ప్రజలకు గల సమాన పోలికలు ఇందుకు ప్రబల సాక్ష్యం అంటారు సౌత్‌ 
వర్త్‌. "0౧౧౫౪1612౧ ౧౦౧౪16౮౦౧5 2౧/6 ౧౦౬ 26[00060%00065 066 01 బిగా[02౧ 
0181౧. 116 [105010 09601౫66౧0 0౧౭౮161809 2౧6 గీ/61200-గీ[10805 15 
ర6౧౧౦౧5౪౭౬(66 0౫/ ౧౪౧౫౪౯౦౮౪5 600౧౦0౧౭౧౧|౦ న౧౭4౯&|16159 000) ౬100415616 
2౧6 €౮౪|6౧8|, 11166 6౬౫1566006 0 గ౧౧౭౯|||౧9౭| 111200౧9 1౧ 09/ఈ/1612౧ 
604౧౯)/ 25 ౪/61 25 56/6781 గిగ1020 న6౦౧16-: గ౯.€. 50600040౧0), “౧౧౦౬౦- 
(౧౩౪161౧ గీం్ర౧|౦4|06'' 2006 


ఒకప్పుడు యూరప్‌ నుంచే తొలి మానవుడి వ్యాపనం 
ప్రారంభమైందని యూరో సెంట్రిక్‌ వాదం బెప్పుంది. దీనికి ప్రతిగా ఆఫ్రికా సెంట్రిక్‌ 
వాదం ఇప్పుడు తాజా చర్చనీయాంశంగా ఉంది. ౧౯ 0గ|గి పరీక్షలలో ఆఫ్రికా 
మూలాలున్న ప్రజలుగా తేలిన వారు ఇప్పుడు తెలుగు నేల మీద ఇరులు, 
యానాదులు, సిద్ద, గోండులుగా ఇప్పుడు జీవిస్తు న్నారని ఆఫ్రికా సంట్రిక్‌ 
సిద్దా తాలు చెప్తున్నాయి (106 (౧౧౦6౧06 0 ౪06 1౧66606౧16 
0011/0స%14 క 9-00 661660౧0 1౧ ౧౮౧౧౭౧ గగసిీ లీ 1౧ 646 1౧60/166815 
₹0గ౫ 12 02566 2౧౮614 (౯1081! ౧౦౧౧18౪౦౧౩ 0% 50600 1౧612 2౧౮6 ౦౦౧౫౧౭౧౭౮6 
ం౧ 60 1౧6|/166415 గ౧౦గ గిగ్‌108, 6560౧006 2౧6 గీ5ం&. 106 9-00 
661660౧ 159 00960/66 1౧ ళం64గ ౨౦౪6) 1౧6120౧ ౪108! ౧౦౧౮6|26౦0౧5, 6116 
1012, “80861, 51661, 2౧6 [42౧18 6౦౧6, 2౧6 1౧ ౪6 గ|100080656. [6౧006 
౧01)/౧౦౧౧|౧15౧5 0 ౪౧6 9-90 ౧౫౦? 2౧6 ౧౧66౧6 1౧ 6006 520681, గంగర& 
(౦౧౩, 2౧6 ౮౭|8౧|, ౭2|| 0% ౪౧౦౧) 11/6 1౧ 2 01%06౧౧50౧1066 ౧6010౧ 0౧ ౪06 
925660 1౧612౧ 60256బీగాం౧|02౧ ఎం౦౪గ౧౧౭| 0 గ౧౧%/౧౩|౦౭| బగిగ౧(౧గ౧౦౧౦|౦౮౫ 
109:14/-158 (1999) [46410016 0౧౮1౧9 0 ౪16 ౧౯౯ గి 9-00 66160100 1౧ 
౧౦౧1120009 ౦ 50660 1౧612-0/.5. 4/2601౧9 2౧6 0606౯5) 


ఆనాటి ద్రావిడ ప్రజల ఆచార వ్యవహారాలు ఈ విధంగా తెలుగు 
నేలను చేరి దేశం అంతా వ్యాపించాయి. తరువాతి కాలంలో వచ్చిన బుగ్వేద 
ఆర్యులతో వీరికి సహజీవనం, సమీప వర్తిత్వాలు ఏర్పడి ఇప్పుడు మూల 
ద్రావిడ భాషగా చెప్పు కొంటున్న బాషకొక స్పిర రూపాన్ని ఇచ్చాయని ఈ 
నిరూపణలను బట్టి అర్దం అవుతోంది. "ఒక ప్రాంతం వారి ఆచారాలు, కట్టు 
బాట్లు, భాష, కళలు మొదలయినవి వేరు వేరు ప్రాంతాలకు వ్యాప్తి చెందటం 
చేత ఉత్తర ప్రాంత దక్షిణ ప్రాంత సంస్కృతుల మద్య అడ్డు గోడలు కూలిపోయి 
భాషా మిశ్రమం, సాంస్కృతిక మిశ్రమం జరిగాయి. సామాజిక, సాంస్కృతిక, 


మన ఆహారం శీ] 





ఆర్జిక, రాజకీయ రంగాలలో పెనుమార్పులను తెచ్చింది లోహయుగం...” 
అంటారు డా. వి. వి. కృష్ణశాస్తి (కృష్ణా జిల్లాలో లోహ యుగ సంస్కృతి 
కృష్ణా జిల్లా సర్వస్వం, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రచురణ-2008) భారత 
దేశంలో దొరికే ఎన్నో వృక్ష జాతులకు ఆఫ్రికా మూలాలు కనిపిస్తాయి చెరకు 
లాంటి పేర్లలో కూడా సామ్యత కనిపిస్తుంది. కొన్ని ఆఫ్రికన్‌ భాషలతో ద్రావిడ 
భాషలకు దగ్గర సంబంధాలను గుర్తించిన భాషావత్తలు ఈ భాషలన్నింటినీ 
ఆఫ్రో ఏసియాటిక్‌ భాషా కుటుంబంగా వ్యవహరించటం ప్రారంభించారు. 
(గిగ0-గి5120606 15 8 12౧86 [82006806 12౧010 ౪/0) ౪6 8౧6౭8 61/6510/. గీ6 
(06 952౧6 (1౧6 11౧0041500 510%118%16065 5600౧ 25 *౪/0౪/6| 0%82౧065 ౧618 
500౪/ ౧61260005%105 2గ౦౧౮ 12084865. [౧6 గ౧౧౭|౧ 66౭|10/ 0₹ గీగాం- 
గి51&00 15 0088 1606465 20౧053 [6 ౧20181 006౧68౧165. (1౧6 గీగ0-6518610 
12౧౮4౭౮6 [2౧011/ 0౫ [/496610) ౧౦016 11౧084156109.004.666/) 


"ద్రావిడ భాషలన్నీ భారతదేశంలోనే పుట్టాయి అయితే, తల్లిద్రావిడ 
భాష (౧0/౦[0-0౧4|612౧) ని మాట్లా డిన ప్రజలు ఆఫ్రికా, యూరప్‌, అసియా 
దేశాల నుంచీ వలస వచ్చి ఉన్నట్లయితే, ఆర్య వైదిక భాష (౧౧౦8౦ 1౧6౦ 
గగ/2౧ ఓ2౧84289) మాట్లా డినప్రజల రాక కన్నా ముందే, ప్రొటో ద్రావిడుల 
రాక జరిగి ఉండాలని అంతర్జాతీయ భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి 
పేర్కొన్నారు. 

ఎన్‌ సైకో పీడియా బ్రిటానికా కూడా "ద్రావిడ భాషలు” అనే వ్యాసంలో 
"వైదిక ఆర్యులకన్నా పూర్వమే భారత దేశం అంతా ద్రావిడ ప్రజలు విస్తరించి 
ఉన్నారన్నది నిర్వివాదాంశం” అని పేర్కొంది. సర్‌ జాన్‌ ఇవాన్స్‌ (18501- 
1941) అనే ఇంగ్నీష్‌ పురావస్తు పరిశోధకుడు దక్షిణ భారత దేశం బహుశా 
మానవ జాతికి బాల్య దశ(5060ఆ0 1౧612 ౧౧౦౦౭౦|/ ౪06 018616 0 16 
౧6౧౧౭౧ ౧209 అన్నాడు. ఉత్తర మెడిటెరేనియన్‌ జాతులు దక్షిణ భారతదేశం 
గుండానే ప్రపంచం అంతా విస్తరించారని, వీళ్ళు మానసిక సంపన్నతను, 
మేథాశక్తినీ, సంస్కృతీ వైభవాన్నీ కలిగిన వారనీ దృఢకాయులనీ, ద్రవిడియన్‌ 
ఇండియా అనే గ్రంథంలో టి.ఆర్‌. శేషయ్యంగార్‌ పేర్కొన్నారు. తెలుగు ప్రజల 
ఆహార అలవాట్ల చరిత్రను పరిశీలించ టానికి ఇవన్నీ ఉపకరణాలె! 

మయూర(నెమలి), గజ(ఏనుగు), పుత్ర(కుమారుడు), 
కార్పాస(ప్రత్తి), మీన(చేప), తాళ(తాడిచెట్టు, కులాయ(పక్షిగూడు), 
కు ఎ(విలమండు), దండ (దుడ్లు కర్ర, కూల(పల్లం), బిల(ఖాళీప్రాంతం), 
మన ఆహారం శ్రీ 





ఖల((0/65%100 100౧ మొదలైన కనీసం 350 ద్రావిడ లేదా ముండా పదాలు 
బుగ్వేదంలో ఉన్నాయని ఎ. బి. జి. క్వీపర్‌ ప్రభృతులు సాధికారికంగా 
గుర్తించారు(.౧?. గ/2110%౧/ 2౧6 0.౧. గిర౭గ5, 7060/07౦౯/6౯  ౧/ /7౯0- 
/07//000౯/7 (7///7//0 (౧99/7), ౧.౨౦8) 

మైఖేల్‌ విజ్ఞి ల్‌ సంస్కృతంలోని ఈ ద్రావిడ అరువు పదాలు బుగ్వేదం 
నడిమి కాలం నుంచీ మాత్రమే కనిపిస్తాయని అన్నారు. (100261 1/1026, 
5056౯266 120864౭౮65 1౧ 016 1౧6౦-గిగా౭౧ (౧18/6610, గ416616 2౧6 ఓ866 
'1/6610), 6౬160౯0016 ఎ౦౪౧౧౭8| 0% 1/6610 5461ఆ, ౪౦| 5, ౧౦. 1 (1999, 
౧.18.) పంజాబు దాటి గంగా తీరం వెంబడీ విస్తరిస్తున్న కాలంలో ద్రావిడుల 
సంపర్కం ఆర్యులకు కలిగేందుకు అవకాశం ఉన్నదని ఆయన భావన. క్రీశ, 
తొలి శతాబ్దాల నాటి చరక సంహిత, సుశ్రుత సంహిత మొదలైన గ్రంథాలలో 
కనిపించే "నారంగా:” లాంటి పేర్లు నేరుగా సంస్కృతంలోకి చేరిన ద్రావిడ 
పదాలకు సాక్ష్యంగా ఆయన భావించారు. 


భూసారమూ, _ వర్షపాతమూ, ప్రాకృతిక, వైసర్గ్షిక వాతావరణ 
పరిస్పితులు ఇవి ఒక జాతి సంస్కృతిని నిర్దేశిస్తాయి సురక్షితమైన జీవితం 
సుస్పిరమైన సంస్కృతిని ఏర్పరుస్తుంది. అనుకూల పరిసి తులున్నచోట 
మానవ సమూహాలు స్పిర పడతాయి. చిన్నచిన్న గోత్రాలే గ్రామాలు, 
పట్టణాలు,నగరాలు, మహా నగరాల వర్జిల్లు తాయి అక్కడి మొక్కలు, అక్కడి 
జంతు జాలాలు, అక్కడి ఆహార అలవాటు, అక్కడి వనరుల వినియోగానికి 
సంబంధించిన అంశాలన్నీ కలిసి ఆ జాతి సంస్కృతిని రూపొంది స్తాయి రాతి 
యుగాలలోనే, వ్యవసాయ సంస్కృతి ఏర్పడటానికి ఇలాంటి కారణాలు చాలా 
ఉన్నాయి. వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ప్రధానంగా చేపట్టడం 
వలన చక్కని గ్రామీణ నాగరికతకు పరిస్టి తులు అనుకూలించాయి. 

కేవలం అడవులలో దొరికే ఆహారాన్ని సేకరించి తిని బ్రతికిన జాతుల 
ప్రజలు _ సాంస్కృతికంగా వెనకబడిపోయారు... సుస్పిర జీవితం 
సాధించుకోగలిగిన వారు స్వతంత్ర నాగరకులై ఎదిగారు. తెలుగు వారి ఆహార 
సంస్కృతిని ప్రభావితం చేసిన రాతి యుగం నాటి ఈ చారిత్రక విశీషాలను 
ముఖ్యంగా కొత్త రాతి యుగంలో పరిణామాలను పరిగణనలోకి తీసుకొని మన 
ఆహార చరిత్రను పరిశీలించవలసి ఉంటుంది. 








మన ఆహారం 43 


నిజానికి. ఈ సిద్దాంతాలన్ని ప్రస్తుతానికి కేవల ఊహలుగానే 
ఉన్నాయి. అవి వాస్తవాలుగా బుజువు కావటానికి కావలసిన ఒక సమన్వయ 
ప్రయత్నం జరగాలి. పురావస్తు శాస్త్రవేత్తలనీ, భాషాచారిత్రకవేత్తలనీ ఒక చోట 
చేర్చి, వారి పరిశోధనలను సమన్వయ పరిస్తే తెలుగు ప్రజల ప్రాచినత 
గురించిన పురావస్తు ఆధారాలు దొరకవు. వాటి గురించి మనం 
ఎదికిందికూడా స్వల్పమే! ఎదికితే దొరికిన అంశాలను బయటకు తెలియ 
జొప్పినవి కూడా తక్కువ. 

భాషా శాస్త్రరీత్యా కొన్ని వాస్తవాలను పురావస్తు ఆధారాలనూ 
సమన్వయ పరచటం వలన చరిత్ర నిర్మాణం సులుపాతుందని సౌత్‌ వర్త్‌ 
ప్రభృతులు వాదిస్తు న్నారు లింగ్విస్టిక్‌ ఆర్కియాలజీ అనే కొత్త శాస్త్రం ఈ 
సమన్వయాన్ని సాధించే దిశగా ఇప్పటికే ఎంతో ముందుకు వచ్చింది. ఈ 
శాస్త్రం ఆధారంగానే వైలూ నుంచి కృష్ణ దాకా జరిగిన వ్యాపనాన్ని మనం 
గుర్తించ గలుగుతున్నాం. (“౧౧౦ 5060౪40౧50 5688656 8 1210846 
000000 స[002001082150 206 1115001%1021 [109841505. 10 30121 
[10061565 580/ ౧౧౭౧65 56056 (0 గిగ౦౧౭6౦100|56--8౧6 | ౧౦౧6 ౪15 15 ౪16 
0256 1/16) 2౬16896 50006 ౧౭౧౫5 0" ౪౧15 ౧౭౧6-౪౦6౧ 6౧6 64001 15 0౧6౧ 101 
00౧౪/6/5261005 20066 6౧6 ౪/8)/5 1౧ ౪/౧100% €06 6౫/0 61501011065 620% 56౧/6 
[0 568౧౦౧ 54001606౧6 2౧6 6౮656౦0౧ 629% 06€)6'5 60౧61651005. 1 
11004156 02౧ ౧౧౦౮6౪౦6 గ౮౦౧౦౪౩ ౧600౧5౯660 05 ౪౧10౧ ౧౧౦౪166 61056 
౧౧౭6౦౧65 60 2౧౦౧860100108]| 11061005, 6160 ౧౧6౧|560౧182౧05 ౪/11 ౧86 
౧౧౦౧6 ౧9౭500 10 ౪656 ౬106601500 60005ళ6060౧5 0% ౧౧౦౧6 1౧68౧౮1016 
(0౧1౧0౩, 5600 &25 50018! 5ళ060064%6 2౧6 1660100౫. 560% & 6182100606 ౧౧౫౫ 
611 1686 60 401006 ౧106%6౧6 1౧ ౧౪౪౧౦65 01 ౧9౦౦౧౩6౯౮౦60౧ ౪/౧16% 
౪111 ౧౧౦6౮౦6 అ౭౧ 09066 ౧౧౭6౧69 ౪160) ౧490115066 1౧ |1]1%65 - 
_౦4౧౭| 0% 006 గి.. 5416 2౧000/65 2౧6 ౧6562%00 1౧96066 ౪౦. 
34(2008 _౭౧-6౪6౦)2౦11006 2౧0%860100168| ౧660/6”- 6106064, 16 
౧10066 0% ౧౫౮1612౧ ౧8౧010/- ఓ26656 00560/80005 01 శి[0 గి51200 
[1౧౮4|50105-[/3/ ౧౭౧6 
మన ఆహారం-శాకాహార ప్రాధాన్యం 

మనుషులు మౌలికంగా మాంసాహారులు. తెలుగు వారూ అంతే! 


ప్రయత్న పూర్వ కంగా శాకాహారులయ్యారు. మనుషులందరూ శుద 
వ 
మన ఆహారం టట 





శాకాహారులు కాకపోయి నప్పటికీ, శాకాహారంతో పాటు అప్పుడప్పుడు 
మాంసాహరాన్నీతినడానికి క్రమేణా అలవాటు పద్దా రు మాంసం దొరకనప్పుడు 
గాని, రుచిలో కొద్దీ మార్పు కోసం గాని, పండుగలు, పబ్బాలు, ఉత్సవాలూ, 
కుటుంబ కార్యక్రమాల సమయంలో గానీ మాంసాహారం కూడా తీసుకొన్నారు. 
చేపలు తెలుగు వారికి మహా ఇష్టం. 


తెలుగు రైతులు బార్లీ గోధుమ,వరి, జొన్న లాంటి ధాన్యాలనూ, సొర, 
బీర లాంటి కూరగాయలనూ, అనేక రకాల పళ్ళనూ పండించారు. పాలు, 
పెరుగు బాగా ఉత్పత్తయ్యాయి. కాబట్టీ రాతి యుగాల కాలానికే మనిషి శాక 
మాంసాలు రెండింటినీ తినేవాడుగా మారి ఉంటాడని మొదట మనం 
గమనించాలి. 


తొలినాటి జైనం గురించిన ప్రస్తావనలు బుగ్వేదంలో ఉండటాన్ని బట్టి 
భారత దేశంలో అహింసా సిద్దాంతాలు, శాకాహార సేవనల గురించిన 
ఆలోచనలు ఆనాడే సాగాయని అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు రొట్టి లేదా 
అన్నంతో పాటు నంజుకొని తినేందుకు ఒక కూర గా, ఒక పులుసుకూరగా, 
కాల్చి రుచికరంగా చేసుకున్న వంటకంగా మాత్రమే మాంసాన్ని 
ఉపయోగించుకున్నారు. ఆనాటి మానవుడు కేవలం మాంసమే తిని బ్రతికి 
నట్టయితే, కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి అంత విసృతంగా జరిగి ఉండేది 
కాదు. కొత్త కూరగాయల కోసం అన్వేషణ కూడా జరిగి ఉండేది కాదు. 
కల్పవృక్షం కోసం సముద్ర మథనమాో లేక సముద్ర యానమో చేయవలసి 
వచ్చేదీ కాదు. అది ఆనాటి తెలుగువారికి కూడా వర్తించే సత్యం. 

జంతు. సమూహం మధ్య కూర్చున్న సింధూ కాలం నాటి 
శిశ్నదేవుడు లేదా పశుపతి బొమ్మ కొంతయినా జంతుప్రేమ, జీవ కారుణ్యం, 
ఉండేవని సూచిస్తున్నాయి. వేదయుగంలో కూడా మాంసాహరాన్ని 
పండగలకో, శుభకార్యాలకో, కుటుంబ పరమైన కార్యక్రమాలకో పరిమితంగా 
వాడేవారేనని పద్మినీ సేన్‌ గుప్తా అన్నారు ([560/68/ 1118 1౧ 2౧౦16౧6 |1౧618- 
థగం!4 ఆ౧౧/౪౩|$/ 5955). మను ధర్మశాస్త్రం కూడా మాంసాన్ని 
అప్పుడప్పుడూ, ఏదో ఒక సందర్భంలో తినే అంశంగా చెప్పింది. 

మాంసాన్ని పవిత్ర జలం చల్లి సంబంధిత మంత్రాలు చదివి 
వండుకోవాలని కూడా ధర్మశాస్తా లుచెప్పాయి. ఈశ్వరుడు సృష్టించిన ఏ జీవినీ 
చంపే హక్కు ఎవరికీ లేదనీ, ఆకలి కోసం చంపినా అది ధర్మబద్దంగానే 





మన ఆహారం తీ 


ఉండాలనీ, మనువు పేర్కొన్నాడు. మహాభారతం లోని ఒక వర్ణనను బట్టి 
ఆనాటి మాంసం వంటకాల తీరు తెన్నులు మనకు అర్దం అవుతాయి.రాజేంద్ర 
మిత్రా ఇందో ఆర్యన్స్‌ అనే గ్రంథంలో చేసిన ఆంగ్లా నువాదాన్ని పరిశీలించండి: 
*01628౧1/ 60015, 6౧66 6006 56061౧66౧66౧66 0 611186౧౬ 5669442765, 
56౧/664 12౧86 ౧16065 0% ౧౪6౭౬ ౧౦౭5666 1౧ 5016, 206 ౧6౭౬ 000166 &5 
6౪౧౧165, 42౧6 526065 గ౧౧&66 0 (62౧౭8౧1౧65 2౧6 ౧౦౧౫౪౩౧౭౧౭€65; 06౧౮ 
0421065 ౧౦౭56664 0౧ 5016 665566 0 6౧౦౧౧|౧౮ 9౧66 ౪0660౧0; 016 
52గ006 1౧166 10 8౧66, 56250066 ౪/16) 20165 2౧౮6 5006061 5816 &2౧6 5016] 
190265: 1206 [౧24౧౦౧65 0 ౪6౧1500 001166 1౧ 6116606 /8౫/5 ౪/10) 506| 
2౧6 ౧౧౭౧౮౦6౩, 2౧6 50౧1౧16166 0౪6 ౪/10 6006109606; 50061665 206 
౧౦౪౧695 0 2౧1గ౫౭|$ 6౧65566 1౧ 9౧66, ౪/61| 5001016166 0౪6 ౪/6) 5682-5816 
2౧6 న౦0/6666 0120 ౧6౧౧9 2౧6 ౭౧౧5066 ౪4/10 ౧2615063, 
౧0౧౧౫6౮౧౭౧౭665, 16గ౦౧5, 5౪/666 028511, 2526662, 0౧౮౪౦ 2౧6 ౪6 ౧6౦ 
(గిబంగ6/2 41102, 1౧6౦-గిగా2౧5, 1/01.11, ౧. 422- అనుభవం ఉన్న 
వంటగాళ్లు మాంసం ముక్కల్ని కాల్చి లేదా ఉడికించి రకరకాల కూరలు, 
పులుసు కూరలూ వండుకునేవారు. ఇంగువ, అల్లం, వెల్లు ల్లిలాటి 
ఘాటయిన సుగంధ ద్రవ్యాల వాడకం వాళ్లకు తెలుసు. కొత్తిమీర, కరివేపాకు, 
వామాకు, పొదీనా లాంటి వాటితో అలంకరించుకొని తినేవారు. చింతపండునీి, 
దానిమ్మ గింజలనీ, నిమ్మరసాన్నీ, మామిడి కాయ ముక్కల్ని, చుక్కకూరనీ 
పులుపు కోసం వాడేవారు. ఎనుబోతు మాంసం ముక్కలకు నేతిని పట్టించి 
కాల్చిగానీ, నేతిలోనే వేయించటంగానీ చేసేవారు. రకరకాల పక్షిమాంసాల్ని, 
చేపల మాంసాల్ని కూడా ఇలాగే వండుకునేవారు. అయితే, పని చేసే 
జంతువులను కాకుండా, వట్టి పోయిన గొడ్డుని మాత్రమే చంపుకు 
తినవచ్చునని ఒక ఆచారంతో కూడిన నియమం ఉందేది. 

అశోకుని ఒక శాసనంలో మాంసాహారాన్ని ఏ విధంగా 
మానుకొన్నాదో వివరంగా ఉంది. ఒకప్పుడు అశోకుని వంటశాలలో వందలు, 
వేలు జంతువులను ప్రతిరోజూ మాంసం కోసం చంపేవారు. అశోకుడు 
బౌద్దు డిగా మారిన తరువాత రెండు నెమళ్ళు, ఒక జింకని మాత్రమే 
చంపేవారు. ఆ తర్వాత జింకను కూడా ఏదో ప్రత్యేక సందర్భంలో తప్ప రోజూ 
చంపి వండటం మానేశారు. ఇంకొన్నాళ్లకు ఆ రెండు నమళ్ళను కూడా 
చంపటం మానేసి, అశోకుడు కేవలం శాకాహారిగా మారాడు-అని! 3౩8 ఏళ్ల 








మన ఆహారం ఉరి 


పాటు అశోకుడు రాజ్యపాలన చేశాడు.అందులో కనీసం 27 ఏళ్ళు బౌద్దు డిగా 
పాలించాడు. 

జంతువులు విసర్జించిన పేడని ఎండకు ఎండిన తరువాత, ఏరుకుని 
తెచ్చి, పొయ్యిలో ఇంధనంగా వాడుకునే వాళ్ళు. అందుకని వీటిని 
'ఏరుడుపిడక'లన్నారు. దొడ్డో పశువుల పేడను కూడా ఎరువుల కోసం, 
పిడకల కోసం కూదా వాడుకొన్నారు. పొలం దున్నటం, సరకు రవాణా 
చేయటం లాంటి "గొడ్డు చాకిరీ"లన్నీ చేసే ఎడ్లను అందిస్తూ, పాలు, పెరుగు, 
నెయ్యి, మాంసం, పిడకలు, జీవితానికి కావలసిన నిత్యావసరాలన్నీ ఇస్తోంది 
కాబట్టి ఆవును దేవతగా భావించుకొన్నారు. దేవతలంతా ఈ ఆవులోనే 
ఉన్నారని వర్ణించుకొన్నారు. కృష్ణా తీరంలో గేదెలకు కూడా ప్రాధాన్యత ఉండేది. 
మాహిష మండలంగా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. ఆరోజుల్లో ఈ మాహిష 
ప్రాంతాన్ని గ్రీకులు 'మసోలొస్‌' అని ఉచ్చరించేవారు. 

పెద్ద మూపురం కలిగిన సింధూ ఎద్దు ఆకారంలోనే ఉన్న ఒక శిల్పం 
అమరావతి త్రవ్వకాలలో దొరకటాన్నిబట్టి ఆవులకూ తెలుగు నేల 
సమాదరాన్నే ఇచ్చిందని అర్దం అవుతోంది. ఆవు మాంసం అజీర్తి కారకం 
అనీ, అది జీర్ణకోశాన్ని పాడు చేస్తుందనీ వైద్యశాస్త్రం హెచ్చరించగా, ఆవుకున్న 
దివ్యత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గో మాంస భక్షణాన్ని నిషేధించి 
ఉంటారు. బదులుగా మేకను బలి పశువుగా మార్చుకొన్నారు. ఈ నాటికీ ఈ 
మేక లేదా గొర్రెలను బలి ఇచ్చే ఆచారం దేశం అంతా కొనసాగుతూనే ఉంది.. 


యో అశ్వానాం యోగవాం గోపతిర్వశీయ ఆరిత: కర్మణి కర్మణి 
స్పిర([బు.10మం.అను.15.సూ. 107.5)-ఏ ఇంద్రుడు గుర్రాలకు, సమస్త 
గోవులకు ప్రభువో, ఎవడు స్వతంత్రుదో, ఎవరిని సమస్త యజ్ఞాలకూ 
పిలుస్తారో. అంటూ సాగుతుంది ఒక బుక్కు. మానవులకు గుర్రాలు, గోవులు 
అందిస్తు న్న సేవలకు, అందుకు ప్రతిగా ఆనాటి మనుషులు ఇచ్చిన 
గౌరవానికీ ఈ బుక్కు సాక్షి. 


ఏనుగును మొదటి నుంచీ ఎక్కువ భాగం రాజసానికి సంకేతంగా 
వాడుకొన్నారు. ఏనుగునెక్కి తన మంత్రితో రాజుగారు వచ్చినంత 
నిర్భ్మయమైన అధికారంతో అగ్నిని రమ్మని పిలిచిన బుక్కు (4మం, 4.1) 
ఏనుగు దర్పాన్ని తెలుపుతుంది. కప్పల ధ్వనులను వేదమంత్రాల పఠనంతో 
పోల్చిన బుక్కు ఏడవ మండలంలో (103వ సూక్తం) కనిపిస్తుంది. 








మన ఆహారం త 


కుటుంబ వ్యవస్థ-ఆహారోత్పత్తి 

అగ్నిని చల్లా రనీయకుడా వంటిట్లో గానీ అగ్నిశాలలోగానీ, భద్రంగా 
ఉంచేవాళ్లు. 'నీ ఇంట నిప్పు చల్లా ర్వా అనేది ఒక తెలుగు తిట్టు. ఇంట్లో నిప్పు 
ఆరిపోతే, మళ్ళీ పొయ్యి రాజేసుకోవటానికి నానా తంటాలు పడవలసి వచ్చేది. 
చెకుముకి రాళ్ళు, చితుకులు ఎండు గడ్డి పరకలు అంటించి నిప్పు రాజేసే 
వారు జక వేళ నిప్పు చల్లా రితే నిప్పు అప్పుకు బయల్బే రాల్సి వచ్చేది. 
అగ్గిపెట్టెల్లూ ఇగ్నిషన్‌ లైటర్లు లేని ఆరోజుల్లో డబ్బు కన్నా భద్రంగా నిప్పును 
దాచుకోవటం ఆనాడు ఒక సామాజిక అవసరం. 

దాలిగుంటలు తెలుగు నాట ప్రతి ఇంటా ఉండేవి. చిన్న గుంట తీసి, 
దాన్ని పిడకలతో నింపి నిప్పు రాజేసే వారు. స్టాలి అంటే కుండ. సగం కుండ 
లోపలికి దిగ టంత లోతుగా న్టాలిలేదా దాలి గుంటలు ఉందేవి. 


ఇంటి యజమాని కుటుంబ వృత్తిని చూసుకునే వాడు. పెద్ద కొడుకు 
వ్యవసాయం చేసే వాడు. చిన్న కొడుకు పశువులను మేపుకొచ్చేవాడు. వాటికి 
కుడితి పెట్టి గడ్డితో తోమి శుభ్రం చేసేవాడు. అందుకే, పెద్దకొడుకైన 
బలరాముడి ఆయుధం నాగలి కాగా, చిన్న కొడుకు గోపాలుడయ్యాడు. పాలు 
పితికేది కాబల్బీ కూతురు దుహిత అయ్యింది. ఇల్లా లు వంటపనులు 
చూసుకొనేది. ఇది కుటుంబ పరంగా ఆ నాటి పని విభజన. మగవారికీ వంటా 
వార్పులలో ప్రవేశం ఉండేది. పెద్ద వంటలు చేసే బాధ్యతని ఇప్పటికీ పురుషులే 
చేపడుతున్నారు. నలుడూ, భీముడు లాంటి ప్రసిద్ద వంటగాళ్ళు పురుషుల్లో నే 
ఉన్నారు. ఇళ్లలో మాత్రం వంటింటి ఆధిపత్యం స్తీలదే అయ్యింది. క్రమేణా 
మహిళలు వంటింటికే పరిమితం కావటానికి ఇది దారి తీసింది. తెలుగు నేల 
సహా దేశం అంతా ఇదే పరిస్పి తినదిచింది. 


వంట చేయటానికి ఎప్పటి కప్పుడు కుండలు వగైరా పాత్రల్ని 
మార్చేసి కొత్తవి ఉపయోగించే వారు. బంగారం, వెండీ, కంచు, ఇత్తడి 
లోహాలతోనూ, చర్మంతోనూ, వెదురుతోనూ చేసిన ఉపకరణాలు, పాత్రలూ, 
పళ్ళాలు వగైరాలను శుభ్ర పరచుకొని తిరిగి జఉపయోగించుకొనేవారు. ఇనుము 
లేదా స్టీలుతో చేసిన పాత్రలు ఉత్తరాది లోని ఆర్యులకు పరిచయం తక్కువ. 
కాబట్టి వాటి వినియోగం అక్కడ లేదు. అందుకే, ఈ నాటికీ క్రతువుల 
సమయంలో లేదా పూజల సమయంలో బంగారం, వెండి, కంచు లేదా రాగి 


మన ఆహారం 48 


పాత్రలు, ఉత్తరిణి (చెంచా లను మాత్రమే ఉపయోగిస్తారు 
సాధ్యమైనంతవరకూ స్పీలువివాడరు. 

దప్పిక తీర్చుకోవటానికి నీటిని వాడింది తక్కువ. బుగ్వేద ఆర్యులు 
సోమరసాన్ని లేదా ఇంట్లో చేసుకున్న తరవాణి లాంటి తేలిక మద్యాన్ని 
తాగేవారు. తెలుగు ప్రజలు మజ్జిగకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఇప్పటికీ 
మజ్జిగని "కొంచెం దాహం ఇవ్వండి” అని అడుగుతారు. కృష్ణు డు మధురా 
నగరిలో 'చల్ల'లమ్మే గోపకాంతల వెంట పడినట్టే తెలుగు కవులు వర్ణించారు. 
మజ్జిగ వాడకం దేశం మొత్తం మీద తెలుగు వారికే ఎక్కువ. 


నీటిని తొలి దశలో పశువులకోసం, స్నానాల కోసం, ఇతర గృహ 
వినియోగాల కోసమే ఎక్కువగా వాడేవారునీటి వినియోగాన్ని క్రమేణా 
పెంచుకొంటూ, నీరు త్రాగేందుకు కూడా నియమాలను ఏర్పరచు కున్నారు. 
నదీ స్నానాల తరువాత, తిన్నతరువాత, తాగిన తరువాత, ఆవులించిన 
తరువాత, నిద్రలేచిన తరువాత, నోరు శుభ్రంగా కడుక్కోవాలి లాంటి 
నియమాలు ఏర్పడ్డాయి భోజనానికి ముందు నీరు తాగితే, స్పూల కాయం 
తగ్గుతుందనీ, భొజనం చివర నీరు ఎక్కువగా తాగితే, స్టూల కాయం 
ఏర్పడుతుందనీ వైద్య శాస్త్రం చెప్పింది. అశోకుడు, హర్షుడు, గుప్తుల పితృ 
దేవతలకు శ్రాద్దాలు పెట్టటం లాంటి కొత్త మార్పులు చాలా చోటు 
చేసుకున్నాయని పద్మినీ సేన్‌ గుప్తా (6/అ)౫/68/ 1116 1౧ 2౧01606 1౧611- 
(గం?6 ఆ౮౧|/౪510/ గ౧65-పేజీ84) పేర్కొన్నారు. వీటన్నింటి ప్రభావం 
తెలుగు నేల మీద కూడా విస్తరించింది. 


"నేల మీదే కూర్చుని భోజనం చేసేవారు. అరిటాకు లెదా తామర ఆకు 
విస్తళ్లలో భోజనానికి ప్రాధాన్యత నిచ్చే వారు. ఇవి మనకు ఆది నుంచీ 
అందుబాటులో ఉన్నాయి కాబట్టి! హరప్పాలో భోజనం చేసే కంచుపళ్ళెం 
దొరికింది. తెలుగు వాళ్ళు ఆ రోజుల్లో స్టీలు పళ్ళాలను భొజనానికి, వంటలకు 
వాడేవారో లేదో పురావస్తు శాస్త్ర వేత్తలు చెప్పాలి. 

విస్తరి భోజనానికే ఈ నాటికీ మనం ప్రాధాన్యత నివ్వటాన్ని బట్టి అది 
మన సంస్కృతిలో భాగంగా భావించవచ్చు. కనీసం పర్వదినర నాడైనా విస్తరి. 
భోజనం చేయటానికే మనం ప్రాధాన్యత నిస్తాం. 

ఐతరేయ బ్రాహ్మణం మేడి చెట్టు మహిమను కీర్తిస్తూ, "ఊర్లో వా 
ఆన్నాద్య ముదుమృర' అంటుంది. అన్నమే బలం, అదే మేడిచెట్టు అని దీని 





మన ఆహారం తి 


భావం. దేవతలకు బలాన్ని, ఉత్సాహాన్నీ ప్రజాపతి కలిగిస్తే అదే మేడి చెట్టు 
అయ్యిందనీ, దేవతలు ఏ అన్న-ఆహార బలాలను పంచుకొ న్నారో దాని నుంచే 
మేడిచెట్టు పుట్టిందని, దానివలన సంవత్సరానికి మూడుసార్లు అన్నం 
పండుతోందని అనేక వర్ణనలు వేదాలలోనూ, బ్రాహ్మణాలలో నూ 
కనిపిస్తాయి" 'సమభవత్తస్మాత్తి: సంవత్సరస్య _ పచ్యతే'”” అనే 
ఐతరేయబ్రాహ్మణ మంత్రంలోస సంవత్సరానికి మూడుపంటల ప్రస్తావనే ఇక్కడ 
ముఖ్యమైంది. అంత విస్తృతంగా పండించిన వారిని శాకాహార ప్రియులుగా 
భావించటంలో తప్పులేదు. తెలుగు వారిని శాకాహారులుగా సి రపరచటులో 
జైన బౌధధర్మాల పాత్ర గొప్పది. 

బౌద్దు ల కాలంలో వరి బియ్యంతో వండిన అన్నానికి ప్రాధాన్యత 
పెరిగింది. మత, సాంస్కృతిక, వాణిజ్య పరమైన కారణాల వలన, తెలుగు 
వారికీ, వైదిక ఆర్యులకూ మధ్య రాకపోకలు, సాన్నిహిత్యం పెరిగాయి. 
ఉత్తరాదిలో వరి అన్నాన్ని తినటం ఒక అలవాటయ్యింది. కొమ్ములు లేని 
జంతువుల మాంసాన్ని తినటానికి ఆ కాలంలో బ్రాహ్మణులకు అనుమతి 
ఉండేది. 


వ్యవసాయం పైన ఆధారపడిన నేల కావటం వలన, జైన బౌద్ద 
ధర్మాల ప్రభావం తెలుగు నేల మీద అధికంగా ఉండటం వలన, తెలుగు ప్ర ప్రజలు 
స్వతహాగా శాకాహార ప్రియులీ కావటాన తెలుగువారి ఆహార చరిత్ర శాకాహార 
మయంగా కనిపిస్తుంది. మాంసాహారం వీరికి తెలియక కాదు. మాంసాహార 
ప్రియత్వం తెలుగు వారికి లేదని ఎవరూ అనలేరు, కానీ, తెలుగు ప్రజలు 
తరతరాలుగా శాకాహార వంటకాలమీద ఎక్కువ ప్రయోగాలు చేశారు. 


శో శో లే 





మన ఆహారం ర్‌ం 


4వ ప్రకరణం 


మన ఆహార ద్రవ్యాలుప్రాచీనత 


ఒక జాతి ప్రజల ఆహారపదార్దాల చరిత్ర ఎప్పటినుండి ప్రారంభమైందో 
లెక్కగట్టి చప్పటం సాధ్యం కాక పోవచ్చు. ఇప్పటి మన ఆహారపు అలవాట్లను 
బట్టి వేల ఏళ్లనాటి మన పూర్వుల అలవాట్లను మనం అంచనా వేయలేము. 
భారత దేశంలో సంస్కృతీ సంపన్నమైన ప్రాభీన జాతులలో తెలుగు వారొకరు. 
రామాయణ, భారతాది ఇతిహాసాల లోనూ, పురాణాల లోనూ, బౌద్ద జాతక 
కథల లోనూ, జైన శైవ వైష్ణవ వైదిక గ్రంథాలలోనూ తెలుగు వారి విశేషాలు 
అనేకం ఉన్నాయి. 

ఒక సమాజంలోని మనుషుల ఆహారపు అలవాట్లు, వారి నడత, 
నమ్మకాలు, ఆచారాలు, వేష భూషణాలు, వైవాహిక బంధాలు, గుర్తులు, 
సంకేతాలు ఇవన్నీ వారి సంస్కృతిలో భాగం అవుతాయి. తండ్రి నుంచి 
కొడుకు, తాతనుంచి తండ్రి, ఒక తరం నుంచి మరొక తరం అంది 
పుచ్చుకొంటూ ఇవి కొనసాగుతాయి. 


వివిధ చారిత్రక యుగాలలో తెలుగు వారి ఆహార చరిత్ర తెలియాలంటే, 
వారి వ్యావసాయిక జీవనం, నాగరకత, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అవి 
ఏర్పడటానికి గల కారణాలు అన్నింటినీ మని పరిశీలించాల్సి ఉంటుంది. 
అనుకూల పరిస్పితులున్న చోట మానవ సమూహాలు స్పిరపడతాయి 
చిన్నచిన్నగోత్రాలే, క్రమేణా గ్రామాలు, పట్టణాలు, మహానగరాలుగా 
వర్జిల్లు తాయి అక్కడి వృక్షరాసులు, జంతు జాలాలు, ఆహార అలవాటు, 
వనరుల వినియోగం ఇవన్నీ ఆ జాతి సంస్కృతిని రూపొందిస్తాయి 


రాతి యుగాల కాలం నుంచి తెలుగు ప్రజలు మౌలికంగా 
వ్యావసాయిక జాతి కాబట్టి పంటలు చేతికొచ్చే సమయానికి సంక్రాంతి 
పండుగ జరుపుకొంటారు. మామిడి కాయలు తయారయ్యి కాలానికి ఉగాదిని 
జరుపుకొంటారు. మామిడి నుండి మామిడి దాకా ఏడాదిగా తమదైన 
పంచాంగాన్ని రూపొందించుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, 
తమిళనాడులలో రాతియుగం నాటివి కనీసం 200 స్టావరా లను 
కనుగొన్నారు. దక్షిణాదిలో వ్యవసాయం పశుపోషణ కలగలసిన వ్యవస్ద 
నడిచింది. 





మన ఆహారం రి] 


అప్పటికి దొరికిన ధాన్యాలు, అవి పండటానికి కావలసిన వాతావరణ 
పరిస్పి తులు వనరుల అందుబాటు, అడవి మొక్కలుగా ఉన్న వాటిని 
మచ్చికగా పెంచి, ఇంటి మొక్కలుగా ఆహార యోగ్యం చేయగలిగారు. ఇవన్నీ 
లోహ యుగంలో తెలుగు నేల మీద ఆహారోత్పత్తికి సమకూడిన అంశాలు. 
మన గ్రామీణ సంస్కృతికి మూలమైన అంశాలు కూడా ఇవే! లోహ యుగంలో, 
క్రీస్తు పూర్వం1,000-1500 నాటికే తెలుగు నాగరికత, తెలుగు సంస్కృతి ఒక 
రూపు దిద్దు కొని ఉన్నాయని చరిత్ర వేత్తలు చెప్తారు తెలుగు నేలమీద ఇనుప 
ఖనిజాన్ని సేకరించి కరిగించి, ఇనుము, ఉక్కు తయారు చేసే నిపుణత ఒక 
పెద్ద ఆర్జిక విప్లవానికి దారి తీసింది. వ్యవసాయం ఆధునీకరించబడింది. 
ఇనుప పనిముట్లతో పాటు ఇనుప కర్రు తగిలించిన నాగలి వాడకంలోకి 
వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తు లు పెరిగాయి. మొక్కలు, వాటి ఉత్పత్తు ల 
పరిరక్షణకు సంబంధిం చిన కొత్త ఆలోచనలు ఆనాటి తెలుగు నేలమీద 
అమలుకు వచ్చాయని చారిత్రక వేత్తలు (12001660 [40౧71500 60-26600066 
4100 గణ. గగ50082 1౧ “506000 106120 గిం్ర౧ం-6౦౦59/568005: [14001601 
ర్ర/౧౭౧౫|౦5 2౧6 క౧౦6౪౦61/10) భావించారు. సింధూ నగరాల కన్నా 
ఇనుపకర్రు ఉన్న నాగలి ఎంతో ముందు వచ్చిందని రొమిల్లా థాపర్‌ 
పేర్కొన్నారు. కరిగించిన ఇనుముతో ఆయుధాలు, ఇతర పనిముట్లు తయారు 
చేశారు. కాలువలు త్రవ్వి నదీజలాలను పొలాలకు మళ్ళించారు. ఆనకట్టలు 
కట్టి వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టారు అధిక ఉత్పత్తికి ఇది దోహద పడింది. 
విదేశీ వర్తక వాణిజ్యాలకు ఈ అభివృద్దిని ఆనాటి ప్రజలు ఉపయోగించు 
కోగలిగారు. వృత్రాసురుడు నీటికి ఆనకట్ట కడితే, ఇంద్రుడు దానిని తెగకొట్టిన 
కథ బుగ్వేదంలో కనిపిస్తుంది. 


తెలుగు నేల పైన మౌర్యుల కన్నా ముందునుంచే పటిష్టమైన పాలనా 
వ్యవస్థ సుస్టిర జీవన విధానాలున్నాయి. సింధూ నాగరికత తరువాతే 
చెప్పుకోదగిన గొప్ప ప్రాచీన నాగరికత తెలుగు నాగరికతే! దక్షిణాదితో 
పోల్చినప్పుడు ఉత్తర భారత దేశంలో ప్రశాంత వాతావరణం తక్కువ. మధ్య 
ఆసియా నుంచి శకులు, సిధియన్లు, కుషాణుల నిరంతర దండయాత్రలతో 
ఉత్తరాది వణికి పోతున్న కాలం అది. వీళ్ళనే బార్చేరియన్లు గావైదిక సాహిత్యం 
చిత్రించింది. నాగరికత విధ్వంసకులుగా వీళ్ళు ఉత్తరాదిని అతలాకుతలం 
చేశారు. ఆ దశలో వైదిక ధర్మాలకు నిజమైన రక్షకులు దక్షిణాది వారయ్యారు. 








మన ఆహారం డ్డ్‌లై 


దక్షిణాదిలో తమిళ, కన్నడ, మళయాళ దేశాలకు ఎవరు వెళ్ళాలన్నా 
మొదటి మజిలీ తెలుగు నేలే అవుతుంది. శ్రీ రాముడైనా వర్ద్వమాన 
మహావీరుడయినా, గౌతమ బుద్దు డయినాదక్షిణానికి వెళ్ళాలంటే తెలుగు నేల 
పైన అడుగు మోపక తప్పదు. తెలుగు వారు ఆది నుండీ మృదు స్వభావులు. 
కొత్తని ఆహ్వానించే సంస్కారులు. అందుకే, ఉత్తరాది నుంచి ఆనాటి వలసలకు 
తెలుగు నేల తలుపులు తెరిచి స్వాగతం పలికింది. తూర్పున బంగాళా ఖాతం 
నుండి, పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ విస్తరించిన ఆంధ్ర సామ్రాజ్యం 
ఉత్తరాది వారి భాష, సంస్కృతి, దైవం, ఆచార వ్యవహారాలన్నింటిని అక్కున 
చేర్చుకుంది. అగస్తు ్యజైనా ఎవరైనా తెలుగు ప్రజల స్వాగత సత్కారాలు 
పొందిన తరువాతే తమిళ నేలను చేర గలుగుతారు. 

తక్కిన ద్రావిడ బాషలకన్నా తెలుగు భాషలో ఎక్కువ సంస్కృత 
పదాలున్నాయంటే, అది వైదిక ప్రజలతో ఎక్కువ కాలం పాటు వైదిక ప్రజలు 
నెరపిన సమీప వర్తిత్వం, సహజీవనం ఫలితంగా ఏర్పడింది. అలాగే, ఎన్నో 
ద్రావిడ పదాలు తెలుగు వారి ద్వారా పాళీ, ప్రాకృత, సంస్కృత భాషల్లోకి 
చేరాయి కూడా! ఇది తెలుగు వారు గర్వించదగిన చరిత్ర. దాన్ని కప్పిపుచ్చి, 
తెలుగువారి ప్రాచినతని మరుగుపరచి, ఏమీ లేనివారిగా చిత్రించటం మనం 
ఎదుర్కొన్న ఒక దురదృష్టకర అంశం."!|%॥ 126 ౧౧౪ 1౧612 6౮౧౮౦6౫6౧౬ 50 
౧౧౭౧౧ 2602065 [0౧146 5040) 1౧618 0608౧6 0౧6 ౯46 ౧60౧6560(40/6 0 111064 
6416106 0680264156 16 ౪/85 ౧౧0౧6 562016 2౧౮ ౧౧0౧6 ౧౧౦66666. 480౧ 0౧006 గిగ/౭౧5 
౧౧10౧666 [0 506006౧ 1౧618, 2 ౧౧౦౦655 ౧100 49 ౧9068666 8 0649206 ౫64౧5 
1206 1౧60 106 [44511005 ౦0౮౪౧౦౪౪66 60౧6 గీంగగ౧.5064 1౧612 15 1౪61016 & 
5000౧016 0% ౧11౧66 041416 560061౧౧౦966 0% 15 0౧4/1618౧ 61/11152600 
2౧6 1౧66%౧)1౧01696 ౪/0) 1౬ 1619 8150 ౧౧66౦౧౫|౧౭౧6)/ 0౧౪౧౦౮౦౫ 1౧ 16 [61181065 
౧2601065, 8౧6 ౧85 ౧౧౭1౧౧1౧66 8౧౦16౧౫8 ౧1౧6౮6 ౪461010౧09 10 8% 8౧6 ౧౦1166. 
(4111665, 2760565, 2[015205 2౧౧ 0౧2గ9%060 6౧8 50601 0602456 0 (116 
1౧౮౭510౧09 1౧ 106 గంగ, ౯౭66 [౧౦06115066 2౧6 ౧౧/4౧ గ06౧6 8 ౪/6100౧6 ౧0౧6 
1౧ 06 గి౧ర౧గ8 క1౧ర్రరంగా 010) 5060066 గ0గ౧౫ 16 82౫/ 0% 860041 (0 016 
గీగ80140 5628 8౧౮ ౭గ[0/666 8 562016 6111127266 5౧౧1౧6 ౪౧ఆ6 106 1౧౧౫1౦౧8౧6 
604116 1246 9506166 (౯౭6౧౧|౧| 56% ఆ౪4౧18, ల౮అ)౫640౫/ 1168 1౧ 28౧౦19౧౬ 1౧611- 
(౫౧౦౧6 ఆ౧|/౭51౮/ ౧౧౪9-౧950) 





మన ఆహారం రిప 


30 పటిష్టమైన కోటలు కలిగిన ఆనాటి ఆంధ్ర మహా సామ్రాజ్యం 
ఆశ్రితులుగా, ఆర్తులుగా వచ్చిన వైదిక ఆర్యులకు ఆశ్రయం ఇచ్చింది. ఆనాటి 
తెలుగుబిడ్డలు అడ్డగించి ఉంటే, వైదిక ధర్మాలు గానీ, ఉత్తరాది క్షత్రియ 
ధర్మాలైన జైన బౌద్దాలు గాని మొత్తం దక్షిణాదిలో అడుగు పెట్ట గలిగి 
ఉండేవారు కాదు. వైదిక, జైన, బౌద్దాల వలన తెలుగు భాష, సంస్కృతి 
మెరుగు పడ్డా యనేచెప్పాలి. అలాగే తెలుగు వారుకూడా వైదిక, జైనబౌద్ధా లలో 
విశేష కృషి చేసి ఆయా ధర్మాలను రాణింపచేయ గలిగారు. తెలుగు వారి ఆచార 
వ్యవహారాలు ఈ మూడు ముఖ్యమైన ధర్మాలతో గల పరస్పర ప్రభావం వలన 
ఏర్పడ్డాయి 

చారిత్రక యుగాల నాటికే, తెలుగు నేల పైన ద్రావిడులు తమ ద్రావిడ 
సంస్కృతీ వారసత్వాన్ని వదులుకుని, ఆధ్యాత్మికంగానూ, భాషాపరంగానూ, 
సాహిత్య పరంగా కూడా ఆర్యీకరణం చెందినట్టు కనిపిస్తారు అయితే, 
ఆర్యధర్మాలను పాటిస్తూనే ద్రావిడ సంస్కృతిలోని మౌలిక అంశాల్ని 
కొనసాగించారు. ఈ కారణం చేతనే తెలుగు ప్రజలలో ఆర్య ద్రావిడ మిశ్రమ 
లక్షణాలు కనిపిస్తాయి 

పి. చెంచయ్యగారు గి 1115000/ 0% [6164064 [106/80416( 006 
౧6౯11806 0% 1౧612 56/165-0.14) గ్రంథంలో "16 16164845 ౧౧౫౫ ౧2/6 066౧ 
1౧ ౪06 ౧6౧౧౦66 ౧౭56 & 0/4/1612౧ ౧6౦౧16 ౧౦55655106 2 ౧౦౧ బిగ/౭౧ 
0౪108౧6, 066 క)ల/ 566౧) €0 [౧౭౮6 1056 061" 0౧౮16120 166౧600/ ౪6౧౫ 
9౭౧|/ 1౧ 60061 ౧1560౧/. 1౧ ౧1560౧1084] 6౧౫65 €0ల/ ౪/౪6 50 60౧9| ఈ61/ 
లీ౭౧1566 1౧ గ6|||౦౧, ఓ2006806 206 [౬1068616 086 10% &|| 
౧౭౦1681! ౧౬౧౧౦565 €౧అ/ ౧౧2౫ 06 662666 25 గిగ/౭౧5; 210000600౧ 0061 
1౧౮616౧౦౪5 0౧416120 1౧166౧౦6 00౧00666 €0 ౧౧౭6 15611 1610 అని 
పేర్కొన్న అంశాలు ముఖ్య మైనవి. ఆర్యుల వైదిక ధర్మాలతో ఇతరులకన్నా 
తెలుగు వారికి ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కాకతీయుల కాలం వరకూ 
తెలుగు వారు పూర్తిగా ఆర్యీకరణం చెంద లేదని తొలి కాకతీయుల గురించిన 
చరిత్ర చెబుతుంది. వాళ్ళు శ్రైవాన్ని స్వీకరించి ఆర్యులయ్యారు. జైనులను 
పూర్తిగా అంతం చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు. మత పరమైన, 
రాజకీయ పరమైన ప్రభావాలు వచ్చినా తెలుగు వారు తమ వ్యక్తిత్వాన్ని 
నిలబెట్టు కోవటులో వెనకడుగు వేయలేదు. ఇచ్చిన చెయ్యే గానీ, వారిది 
పుచ్చుకున్నది ఎంతమాత్రమూ కాదు. 


మన ఆహారం 5డీ 


మన వంటింటి పనిముట్లు 

కోరాడ రామకృష్ణయ్య గారు 'తెలుగు పలుకుబళ్ళు - పుట్టుక అనే 
వ్యాసంలో మూల ద్రావిడ భాష నుంచి కొన్ని పదాలు తెలుగు పదాలుగా ఎలా 
పరిణమించాయో పేర్కొన్నారు. "తెలుగు బాషాజనులు చిరకాలము క్రిందటనే 
సంస్కృత భాషా వర్ణోచ్చారణ రీతుల కలవడి పోవుట చేతను గాబోలు పదాది 
యందు రేఫలకారోచ్చరము విషయమున వీరికి కష్టము తోచినట్టు 
కనబడదు” అంటారు. తెలుగు వారి సంస్కృతోచ్చారణ ఉత్తరాది వారికన్నా, 
ఇతర దక్షిణాదివారి కన్నా స్వచ్చంగా ఉండటానికి ఈ చిరకాల సహజీవనము 
కారణం 


9 మూల ద్రావిడ ధాతువు అజైై అంటే అరగదీయటం. 
తెలుగులో ఈ పదం జాయిగా వర్ణ వ్యత్యం అయి ఏర్పడింది. 


౨ ఉరు (0 ౧౫౦) అను ప్రాబీిన ధాతువు నుండి రుబ్బు అనే 
పదం వర్ణ వ్యత్యం అయి ఏర్పడింది.తమిళ కన్నడాలలో 
న! 
ఉటబ్ర అంటారు. 


* ఉరు అనే ధాతువే తెలుగులో రోలు, తమిళ కన్నడాలలో 
ఉరల్‌ శబ్బా లుగా ఏర్పడ్డా యి 

నన్నెచోడుడు కుమార సంభవంలో ఆటవిక శబర స్పీలుపటికపు రోళ్లను, 
గౌరుకొమ్ము రోకళ్ళనూ వాడినట్టు వర్ణిస్తాడు తెలుగు వారు ప్రాచీనకాలం 
నుంచీ అలవాటుగా వాడుకొంటూ వస్తు న్న పదాలకు తమ ద్రావిడ 
మూలాలనుంచే పేర్లను ఎంచుకొన్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. రోలు, రోకలి, 
పొత్రం, కుంది, తిరగలి, పచ్చడి బండ, చల్లకవ్వం, పిడకలు, కట్టెలు బొగ్గులు 
కుంపట్లు, రంపపు పొట్టు, కచ్చిక ఇలాంటివి వంట గదిలోంచి మాయమై 
పొయిన రోజులివి. మన వంటగది ఆధునీకరించ బడింది. అభివృద్పిని 
ఆహ్వానించవలసిందే. అభివృద్బి అంటే, కవ్వాన్ని పారేసి, ఫ్రిజ్జులో పెరుగు 
మాత్రమే తినడం కాదు. మజ్జిగను మానేయటమూ కాదు. షుగరు వ్యాధి 
గ్రస్పుల శాతం పెరగటానికి ఈ అలవాట్లే ప్రధాన కారణం అని గమనించాలి. 
నాగరికత ఫలాలను మనం పొందాలి గానీ, నాగరికత వలన కలిగే చెడును 

మాత్రమే పొందేలా మన ఆలోచనలు ఉండకూడదు. 
* పొయ్య లేదా పొయ్యి: ఈ కాలం వాళ్లకు గ్యాసు పొయ్యి తెలుసు. 
కొందరికి కిరసనాయిలు స్టవ్వు, కరెంట్‌ హీటరు తెలుసు. ఓవెన్లు 





మన ఆహారం ర్స్‌ 


వచ్చాక పొయ్యిల స్వరూప స్వభావాలు మారి పోయాయి. కుండలు 
చేసినట్టే అర్జచంద్రా కారంలో మట్టి పొయ్యిలు కూడా తయారు చేసే 
వాళ్ళు. కట్టెలు లేదా ఇతర వంట చెరకుని ఇందులో ఉంచి 
ఇంధనంగా ఉపయోగించేవారు. పొగ బయటకు పోవటానికి పొయ్యి 
పైన ఒక పొగ గొట్టాం బయటకు ఉండేది. ఒకే కట్టెతో మూడు పొయ్యిల 
మీద వంట ఒకేసారి చేసుకొనే అవకాశం కూడ ఉండేది. ఇంధనం 
వృధా కాకుండా ఈ విధానాన్ని అనుసరించేవారు. బయోగ్యాసు 
స్టవ్వులను కొన్నాళ్ళు ప్రోత్సహించారు. అదీ ఇంకుడు గుంటల్లా 
నాలుగు నాళ్ల ముచ్చటగా మిగిలి పోయింది. 

* _గాడిపొయ్యి: లోతైన పొడవైన గొయ్యి(గాడి) తవ్వి కట్టెలు వేసి ఎక్కువ 
ఉష్మాగ్రత దగ్గర పెద్ద వంటలు చేయటానికి ఉపయోగ పడేదాన్ని గాడి 
పొయ్యి అంటారు. 


౨ _త్రంపి: కుండను నిలబెట్టి చుట్టూ పిడకలను ఒక పోగులా పోసి 
రాజేస్తారు నీళ్లను కాచుకోవటానికి దీన్ని ఎక్కువ వాడతారు. కట్టి 
పొయ్యలో గానీ, రంపపు పొట్టు పొయ్యి గానీ, వేడిని ఎక్కువగా 
ఇస్తాయి. కానీ, త్రంపి పద్దతిలో సన్నసెగన ఎక్కువ సేపు వేడి 
నిలవుంటుంది. తంపె పెట్టటం, తంపటం పెట్టటం అనే పదాలు దీని 
నుంచే ఏర్పడ్డా యి వేరుశెనగకాయ లు, చిలకడ దుంపలు ఇలాంటి 
వాటిని తంపటి పెట్టి సన్నసెగన కాల్చుకొని తింటారు. 
మాడకుండాకమ్మగా ఉంటాయి. వేయించిన వేరు శనగ కాయలను 
ఇప్పటికీ తంపట కాయలనే అంటారు. 

౩ _దాలి పొయ్యి: ఒక కుండ అడుగు భాగం సరిపోయేటంత చిన్న 
గుంటని త్రవ్వి, అందులో పిడకలను రాజేస్తారు స్టాలి అంటే, కుండ. 
కుండను ఉంచేందుకు తీసిన గొయ్యి కాబట్టి స్టాలి గుంట లేదా 
దాలిగుంట అంటారు. పాల కుండను ఈ దాలిగుంటలో ఉంచితే పాలు 
చాలా సన్నసగన కాగి, చిక్కగా రుచిగా ఉంటాయి. మిల్క్‌ 
కుక్కర్లకన్నా ఈ కుండలో పాలుచాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ 
మీగడ కడతాయి. పాలు పొంగి వృధా కాకుండా ఉంటాయి. 

* _ పొక్క: ఇది రాతి కట్టు బడితో చేసిన పెద్ద పొయ్యి. బాయిలర్‌ లాంటిది. 
సున్నపు బట్సీలో ఉండే పొయ్యిపొక్కటి రాళ్ళు అంటే 


పొయ్యికట్టడానికి ఉపయోగించే రాళ్ళు. _ 
మన ఆహారం 56 





ఆ కుంపటి: ఇప్పటి తరం వారికి చాలామందికి బహుశా కుంపటి 
తెలియక పోవచ్చు. పైన బొగులు పోసుకొనేందుకు ఒక అర్దదంద్రాకార 
గిన్నెలాంటి భాగం, కిందనుంచి గాలి అందేందుకు ముఖ ద్వారం 
ఉంటాయి. బంగారం పని చేసేవారి దగ్గర కూడా ఇదే కుంపటి 
ఉంటుంది. కానీ, దాన్ని కమ్మటం అంటారు. 

* కుమ్ము: పొయ్యిలో మంట చల్తా రిన తరువాత సన్నని సెగ ఇంకా 
నిలిచి. ఉన్నప్పుడు అందులో బెండకాయలు, వంకాయలు, 
దోసకాయలు ఇలాంటివి ఉంచి కాసేపు మగ్గనిస్తారు అది నిప్పుల 
మీద కాల్చినట్టు అవుతుంది. ఆ కాయని మెత్తగా గుజ్జులా చేసి 
కొత్తిమీర వగైరా కలిపి తాలింపు పెడితే బజ్జీ పచ్చది లేదా బజ్జు అనే 
వంటకం తయారౌతుంది. ఇలా పొయ్యిలో పెట్టటాన్ని కుమ్ములో 
పెట్టటం అంటారు. ఓవెన్‌ లో గ్రిల్డ్‌ మీద ఉంచి ఇలాంటివి అవలీలగా 
చేసేస్తు న్నారిప్పుడు కానీ, ఆరోజుల్లో వీటిని కాణీ ఖర్చులేకుండా 
చేసుకునే వాళ్ళు. అదీ తేడా! కుమ్ములో పెట్టడాన్ని పొట్టు నిప్పులో 
పెట్టటం అనికూడా అంటారంపపు పొట్టు పొయ్యిలో నిప్పుని కూడా 
పొట్టు నిప్పు అనే అంటారు 

* వంట చెరకు: చెరకు రసం తీసిన తరువాత పిప్పిని పొయ్యిలో పెట్టి 
ఇంధనంలా వాడుకొంటారు. అలా మొదలయ్యింది వంట చెరకు 
అనేపేరు, వంట కట్టిల్ని కూడా వంటచెరకు అనే పిలిచే అలవాటు 
కొన్ని ప్రాంతాలలో ఉంది. చిదుగు పుల్లలు, కట్టెలు సమిధలు 
ఇవన్నీ వంత చెరకుగానే పిలవబడతాయి. 

* కడవ: కడ+వాయి అనే రెండు శబ్దాలు కలిసి, పెద్ద నోరు కలిగిన 
కుండ అనే అర్దంలో ఈ పదం ఏర్పడిందని కోరాడ రామకృష్ణయ్యగారు 
పేర్కొన్నారు. అయితే ఆప్రో ఏసియాటిక్‌ భాషల మూల రూపాలలో 
260% అనే ప్రదం నీళ్ళు తెచ్చుకొనే కుండ అనే అర్జంలో 
కనిపిస్తుంది. ఇది నైలూ నుంచి కృష్ణదాకా సాగిన వ్యాపనంలొ 
తెలుగు నేలను చేరిన ఆఫ్రికన్‌ పదం కూడా అయి ఉండవచ్చు. 
తమిళంలో కడవ అంటే కడిమి చెట్టు అనే అర్ధం మాత్రమే 
కనిపిస్తుంది. బుంగ అనే పిలుపు కూడా కడవకు కొన్ని ప్రాంతాలలో 
ఉంది. 





మన ఆహారం ట్‌ / 


* కుండ: గుండ్రని భాండాన్ని కుండ అంటారు. సంస్కృతంలోనూ, 
ప్రాకృతంలో కూడా కుణ్ణ అనే పదం ఇదే అర్జంలో ఉంది. పెద్ద మట్టి 
పాత్ర అని దాని భావం. తమిళంలో కుండమ్‌ అంటారు. కుండీ అనే 
పేరుకూడా ఇలానే వచ్చి ఉండొచ్చు. కుండీని కుండు అనికూడా 
అంటారు.బాగా కాలిన ఇటుకను కుండ కాగింది అంటారు. 
ఉన్నదంతా ఖర్చు చేసేశారనటానికి 'కుండ కడుగు' అనే ప్రయోగం 
చేస్తారు వండిన దంతా తినేసి కుండను కూడా కడిగేశారనటం 
లాంటిది. కుండ పోత, కుండ దెబ్బ అనే పదాలు భారీ వర్షాన్ని 
సూచిస్తాయి కుండవేరవటం అంటే, అన్నదమ్ములు భాగాలు 
పంచుకొని వేరయ్యారని! కుటము, కున్ననం, గరగ, ఘటం, 
బాండువ, భాండం, మజువ, సరవ లాంటి పర్యాయ పదాలున్నాయి. 
చట్టి దాక, పిడత, గురుగు, అటిక, దుత్త, ఇవన్నీ చిన్న 
పరిమాణంలో ఉన్న కుండలకు పర్యాయాలు. చట్టి అంటే పెద్ద నోరు 
గల కుండ. మజ్జిగ చేసే కుండని తరి కుండ అంటారు.నీళ్ళు 
కాచుకునే కుండని కాగు, కొప్పెరపవ్వ, బాన ఇలా పిలుస్తారు 
ఎక్కువ నీళ్ళు నిలవబెట్టేందుకు ఇత్తడి, రాగి, స్టీలు లోహాలతో 
చేయబడిన పెద్ద బానని అండా అంటారు. కటాహం, గుండిగ అని 
కూడా అంటారు. ఓటి కుండ, అవిటి కుండలను కుండమీద గోరుతో 
చరిచి ఆ ధ్వనిని బట్టి గుర్తిస్తారు స్టాలీ అంటీ 'వంట కుండ'.కుండ 
మూతని మూకుడు అంటారు. దీన్నే దద్దెం మలక, శరావము, సిబ్బి 
ఇలా పిలుస్తారు 

4 ముంత; చిన్న కుండని ముంత అంటారు. చుళుకము, లొట్టి దీని 
పర్యాయపదాలు. కల్లు ముత ఇందుకు సాక్షి, 

9 బిందె: నీళ్ళు మోసుకొచ్చేందుకు, నిలవుంచుకొనేందుకు 
ఉపయోగించే లోహ పాత్ర. 


* _కుప్పె: అనేది చాలా చిన్న ఆకారంలో ఉన్న కుండ. 


ఠం గోకర్ణము: అంటే ఆవు చెవి ఆకారంలొ ఉంటుంది. నెయ్యి వడ్డించు 
కొనేందుకు వాడతారు. 


* చేద; నీళ్ళు చేదేందుకు ఉపయోగించే మట్టి లేదా లోహపాత్ర, 
బక్కట్టు. బాల్చీ 





మన ఆహారం 58 


9 దడేకిస, డేక్సా: ఎక్కువ మందికి కూరలు తయారు చేయటానికి వాడే 
పెద్ద వంట పాత్ర. బిరియానీ, పలావు చేయటానికి ఎక్కువ 
ఉపయోగిస్తారు 

* బూరెల మూకుడు: దీన్ని బాండలి, బాణలి అని పిలుస్తారు లోతు 
ఎక్కువగా ఉండే మూకుడు. నూనె పోసి వేయించేందుకువాడతారు. 

* పెనం: అట్టు, రోటీలు కాల్చుకొనేందుకు వాడే ఒక వంట పరికరం. 
పగిలిన కుండ పెంకుని బోర్జించి అడుగు నుండి మంట ఇస్తూ పైన 
అట్లు పోసేవారు. అందుకని పెనాన్ని పెంకు అనికూడా పిలిచేవారు. 
కంచు కంటు, కందువు, మంగలం అనేవి దీనికి పర్యాయ పదాలు. 
పొయ్యికి పెనాన్ని అంటించి ఉంచే అవకాశం కూడా ఉండేది. అలా 
పొయ్యికి అంటుకొని ఉన్న మట్టి పెనాన్ని 'పొయ్యి పెండెం" లేదా 
'పొయ్యి పెన్నెం' అనేవారు. దీని మీద సాపట్లు పోసేవారని తెలుగు 
వ్యుత్పత్తి కోశంలో ఉంది. పెండెం, పెన్నెం, పెనుము, పేనం ఇలా 
౧౭2౧ని అనేక రకాలుగా పిలిచేవారు. 

* గరిటె: వైదిక కర్మకాండలలో నెయ్యి వేసేందుకు చెక్కతో చేసిన 
పొడవైన గరిటె వాడతారు. దాన్ని దర్వీ అంటారు. వంటకాల 
తయారీలో గరిటెది ప్రధాన పాత్ర. గరిటే తిప్పాడు అంటే, స్వంతంగా 
వండుకొని తింటు న్నాడని అర్దం. తెడ్డు, గంటె అని కూడా అంటారు. 
అన్నం వడ్టించు కొనేందుకు హస్తం అనే వెడల్పయిన గరిటెని 
వాడతారు. చెక్కతో చేసిన గరిటల్ని దారుహస్తా లు అంటారు. 

అ రాచ్చిప్ప: రాతితో చేసిన గిన్నెలను రాచ్చిప్పలంటారు. పులుసు 
కాచు. కొనేందుకు దీన్ని ఎక్కువగా వాడేవారు. లోహపాత్రలో 
పులుసు కాయటం మంచిది కాదు. రాచ్చిప్పలో ఎక్కువ సేపు 
ఉహ్లో గ్రతనిలవుంటుంది కూడా. 

* _గ్లాస్తు గ్లాసులని మనం ఇప్పుడు పిలుస్తు న్నదిగాజుతో చేసిన పాన 
పాత్రల్ని.లోహాలతోనూ, పేపరుతో కూడా చేసిన వాటిని గ్హాసులనే 
అంటున్నాం. తెలుగులో కోర అంటే గ్లాసు ఆపకోర అంటే పెద్దగ్గాసు. 
కోపా అంటే భోజనాల దగ్గర నీళ్ళు త్రాగేందుకు ఉపయోగంచే పెద్ద 
పరిమాణం గల గ్లాసు. 


మన ఆహారం ర్‌ర్ర 


అ చిప్ప:సూపు తాగేందుకు వాడే బవుల్‌ ని చిప్ప అనే వారు. ఒకప్పుడు 
ఈ 'చిప్ప' గౌరవ వాచకమేు! 

* లోటా: నీళ్లు ముంచుకొని గ్లాసుల్లో పోసుకోవటానికి ౯ లాగా 
పనికొచ్చే ఒక గిన్నెని లోటా అంటారు. స్నానం చేసేటప్పుడు నీళ్ళు 
పోసుకోవటానికి కూడా టంబ్లర్‌ లాగా లోటాని వాడతారు. 

* చెంబు: మట్టితో చేస్తే కుండ అనీ, లోహంతో చేస్తే చెంబు అనీ 
అంటారు. ఈ చెంబుకు ఒక సన్నని గొట్టాం లాంటిది అమరిస్తే 
సన్నగా ధారగా నీరు పోసేందుకు వీలావుతుంది. దాన్నిగిండి చెంబు 
అంటారు. 


* చెంచా; ఉత్తరిణి లేదా ఉద్దరిణ అంటారు. 


* కంచం: కంచుతొ తయారైన పళ్ళాన్ని కంచం అన్నారు. హరప్పాలో 
ఒక కంచు కంచం దొరికింది. భోజనం చేసేందుకు వీటిని 
ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాలలో కంచాలను చాకీ, తళిగ, పాళెం, 
అనికూడా పిలుస్తారు కుడిముట్టు అంటే కంచం. 

* విస్తరి: _ విస్తళ్లను విందు భోజనాలప్పుడు, ప్రత్యేక కుటుంబ 
కార్యాలప్పుడు ఎక్కువమంది భోజనం చేయవలసి వచ్చినప్పుడు 
వాడతారు. వెండి పళ్ళేన్ని కూడా విస్తరాకు అని పిలుస్తారు అది 
అడ్డా కులతోకుట్సి నట్టు దానిమీద డిజైన్‌ చెక్కుతారు. కుట్టు డాకులను 
పుల్లతో కుడతారు. పుల్లా పులియ, పులి విస్తరి అనే "పేర్లు కూడా 
ఉన్నాయి. బాదం ఆకులు విస్తళ్లకు ప్రసిద్భీ అరటి ఆకులలో వేడి వేడి 
అన్నాన్ని తినటం తెలుగువారికి మొదటినుంచి ఎంతో ఇష్టమైన 
విషయం. 

౩ _చల్లకవ్వం: ఇది చాలా మంది ఇళ్లలోంచి మాయమై పోయింది. 
కవ్వం, ఎన్నని తీసేందుకు ఉపయోగించే ఒక సాధనం. చిలకడాన్ని 
గిలకొట్టటం అని కూడా పిలుస్తా రుపెరుగుని గిలక్కొట్టి మజ్జిగ చేస్తారు 
అది పలుచని పెరుగే గానీ చిలికిన మజ్జిగ గుణాలు డానికే ఉండవు. 
చల్లకవ్వంతో చిలికినప్పుడే అది ఉత్తమ షానీయం అవుతుంది. 


6 ఉట్టి చీమల బారినుంచి, పిల్లి, ఎలుకల బారి నుంచీ పాలు పెరుగు 
ఇంకా ఇతర వంటకాలను కాపాడుకోవటానికి తాళ్లతో పేనిన ఉట్టిని 
వ్రేలాడదీసి అందులో ఉంచుతారు. అల్లరి కృష్ణు డుఇట్టిన ఉన్న వెన్న 


మన ఆహారం 00 





కుండని ఉట్టి మీదే ఉంచి లోపల వెన్నని మాయం చేశాడంటూ, 
విన్నావటమ్మా యశోదమ్మా అనే పాటలో ఒక గోప స్తీ ఆరోపిస్తుంది. 
చిక్యం, ఉగ్గం అని కూడా ఉట్టి నిపిలుస్తా రు 

* _చిక్యం: ఉట్టి లాగే అల్లిన చిక్యంను ఎద్దు మూతికి కడతారు. 


౩ మట్టు: కుండ కింద ఒక మట్టును ఉంచితే దొర్లి పోకుండా నిలబడి 
ఉంటుంది దీన్ని కుదురు, కుందె, గడ్డి బ్ర ద్దు చుట్టకుదురు, నెట్టిం 
అనికూడా పిలుస్తారు గంప, బుట్ట తట్ట, సజ్జ, పుట్టి బుటిక ఇలాంటి 
పేర్లతో వెదురుతో చేసినవి ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. 

* చేట: చిన్న చేటని మాటె, మొరితే అనీ పెద్ద చేటని ఫలిక, శూర్పము 
అనీ పిలుస్తారు పెద్ద చేటలను పంట నూర్పిడులప్పుడు ఎక్కువ 
ఉపయోగిస్తారు 

9 తిరుగలి; ఇది రెండు ఒక దాని మీద ఒకటిగా ఉండే, రాళ్ళ సంపుటి. 
క్రింద ఉండే రాయి స్ప్‌రుగా ఉంటుంది. దీన్ని బొడ్డు రాయి అంటారు. 
మధ్యలో బొడ్డు ఉంటుంది. బొడ్డు అంటే దృఢమైన పుల్ల, పైన 
తిరుగుతూ ఉండె రాయి తిరగలి రాయి. దీని మధ్యన చెల్లు ఉండి, 
టొ య్డు ఆసరాగా ఆ రాయి తిరుగుతుంది. రెండు రాళ్ల మధ్య ధాన్యపు 
గింజ నలిగేలా రవ్వ గాని పిండి గానీ విసురుతారు. 


అన్నం ఎందులో తినాలి? 


మన సమాజం వ్యావసాయిక సమాజంగా పుట్టి ఆర్జిక సమాజంగా 
ఎదిగింది. ఎదగటం అంటే అభివృదితో కూడిన ఎదుగుదలేనా అనేది ప్రశ్న. 
అమ్మనాన్నలని కాళ్ళకు దండం పెట్టి కుర్చోబెట్టి వాళ్ల మంచి చెడుల్ని 
కడదాకా చూడటం వ్యావసాయిక సంస్కృతి. అలా కాకుండా వాళ్ల మానాన 
వాళ్ళను వదిలేసి, లేదా వృద్దా శ్రములో చేర్పించి మన వృత్తి ఉద్యోగాలు మనం 
చూసుకోవటం అర్జిక సమాజం. దీన్ని ఎదుగుదల అనుకొనేవారు 
అనుకోవచ్చు. మనం చేయగలిగిందేమీ లేదు. ఆహారం విషయంలో కూడా 
ఇలాంటి ఎదుగుదలలన్ని చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. 
వ్యావసాయిక సమాజంలో అయితే, కూరలో నూనె వేసి వండేవారు. ఆర్షిక 
సమాజంలో నూనెలో కూర వేసి వండుతున్నారు. అదీ తేడా! 'నాడబ్బు- 
నాఇష్టం' అనేది ఆర్జిక సమాజ దోరణి. ఇవన్నీ ఎదుగుదలలే ననుకోవచ్చు. 





మన ఆహారం 601 


భోజనం ఎందులో తినాలి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఈ కోణం లోంచి 
పరిశీలిద్దాం. 

ఒకప్పుడు, అంటే మరీ ఇక్ష్వాకుల కాలం నాటి సంగతి కాదు, మొన్న 
మొన్నటి దాకా భోజనం చేయటానికి కుటుంబంలో అందరూ కలిసి కూచుని, 
వండిన వన్నీ విస్తట్లో వడ్డించే వరకూ ఆగి, ఒకసారి భగవన్నామ స్మరణ 
చేసుకొని. సంతోషంగా భోజనం చేసే వారు. ఇప్పుడా పరిస్టి తిమారింది. డైనింగ్‌ 
టేబులూ, టీవీ ఒకే గదిలో ఉంటాయి. టీవీలో హత్యల వార్తలు చూస్తూ టేబుల్‌ 
భోజనం చేయటానికి అలవాటు పడ్డాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి 
ఇళ్లలో ఇప్పుడా పరిస్టితి కూడా మారింది. సోఫాలో కూర్చుని, పళ్ళెం ఒళ్ళో 
పెట్టు కొని ఒక్కక్క మెతుకే తింటూ ఇంకో చేత్తో రిమోటు నొక్కుకొంటూ, భోజన 
కార్యక్రమానికి రెండో ప్రాధాన్యత నిస్తున్నాం. దాదాపు ప్రతి ఇంట్లోనూ 
జరుగుతున్న తతంగం ఇదే! చాలా ఇళ్లలో డైనింగ్‌ టేబుల్‌ కూడా అలంకార 
ప్రాయం అయి, ఒక మూలకు తోసేశారు. వాడని వంట సామాన్లు వగైరా దాని 
మీద చేరి పోతున్నాయి. ఆర్టిక సమాజం తెచ్చిన మార్పు ఇది. భోజనం పట్ల 
మునుపటి శ్రద్ద, గౌరవం, భక్తి లేకుండా పోయాయనేది ఇక్కడ మనం 
బాధపడవలసిన అంశం. 

ఒకప్పుడు బంగారం పళ్ళెంలో తినటం తాహతుకు గుర్తు. మామూలు 
స్టీలు పళ్ళాలలో తినటం మధ్యతరగతి వారికే చెల్లింది. దిగువ తరగతుల్లో 
కొంచెం స్పితిముతులు అప్పట్లో కొత్తగా వచ్చిన జెర్మన్‌ సిల్వర్‌ అనే సత్తు 
పళ్ళాలలో తినేవారు. మిగిలిన హీనులూ, దీనులూ అనబడేవారంతా మట్టి 
లేదా రాతి పాత్రలలో తినేవారు. 

సింధూ నాగరికతా కాలంలో కంచు పళ్ళెంలో తినటం పుణ్యప్రదంగా 
ఉండేది. ఎందుకంటే ఆ నాగరికతా కాలంలో అక్కడ కొత్తగా కంచును, రాగిని 
కనుగొన్నారు. సింధునాగరికత త్రవ్వకాలలో గుండ్రని "కంచు కంచం” 
దొరికింది. కాంశ్యం అంటే కంచు. కంచుతో చేసింది కాబట్టి కంచం అయ్యింది. 
కంచరి అంటే కంచుతో పని చేసే లోహకారుడని! ఏ లోహంతో చేసినా కంచం 
అనే అంటున్నాం ఇప్పుడు. 

యోగరత్నాకరం అనే వైద్యగ్రంథం తెలుగు వారి ఆచార 
వ్యవహారాలకు పెద్ద దిక్కుగా చెప్పదగిన గొప్ప వైద్య గ్రంథం. ఇందులో ఏ 
లోహంతో చేసిన పళ్ళెంలో తింటే ఎలాంటి సుగుణాలు కలుగుతాయో 
వివరంగా చెప్పింది. 





మన ఆహారం 602 


* బంగారు పళ్ళెం: సంతోష దాయకంగా ఉంటుంది. 
అనారోగ్యాలున్నప్పుడు ఆహారాన్ని బంగారు పళ్ళెంలో కలిపి పెడితే 
దోష హరంగా ఉంటుంది. 

9 వెండి పళ్ళేంలో భోజనం కూడా ఇలాంటి గుణాలే కలిగి ఉంటుంది 
గానీ, బంగారం కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది. వెండి పళ్ళాలలో 
తింటే కంటికి మంచిది. శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ కఫవాత 
దోషాలను ప్రకోపింప చేస్తుంది. 

* కంచు పళ్ళెంలో భోజనం బుద్చి ప్రదంగా ఉంటుంది. ఇందులో తింటే 
ఆహారం రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తప్రసార 
వ్యాధులతో బాధపడేవారికి, బీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి 
బంగారం పళ్ళెం తరువాత చెప్పుకోదగినది ఈ కంచు పళ్ళెమే! 


౩౨ _ ఇత్తడి పళ్ళెంలో భోజనం పరమ అనారోగ్య కరం. వాత దోషాలను 
పెంచుతుంది. బాగా వేడిచేస్తుంది. కాబట్టి ఇందులో తినకుండా 
ఉంటేనే మంచిది. 

* _స్పీలు పళ్ళెంలో భోజనం 'సిద్దీకారకమ్‌ అన్నాడు ఈ వైద్యగ్రంథంలో. 
కాయ సిద్బీ అంటే శరీరానికి అన్నివిధాలా శక్తి బలమూ 
కలగటమేనని అర్దం చేసుకోవాలి. పైగా రక్త క్షీణత లాంటి వ్యాధుల్లో 
మంచే చేస్తుంది గానీ చెడు చేయదని దీని భావం. 


* రాతి పాత్రలు, మట్టి మూకుళ్ళలో భోజనం మన దారిద్ర్యానికి గుర్తుగా 
ఈ గ్రంథం భావించింది. అంతేగానీ, అందువలన ప్రమాదాలేమీ 
చెప్పలేదు. మట్టి కుండలో అన్నం వండుకొనేవారు. మూకుళ్లలో 
ఆహారపదార్దాలు ఉంచుకొనేవారు. దాలిగుంటలో కుండను ఉంచి 
కాచిన పాలు గాని తోడుపెట్టిన పెరుగుగానీ చాలా రుచికరంగా 
ఉంటాయి. తిన్న అదృష్ట వంతులకు తెలుస్తుంది దాని మాధుర్యం. 
ప్రిజ్జుల్లో పెట్టు కొని తినే స్పీలుగిన్నె పెరుగుకేం తెల్సు కుండపెరుగు 
రుచి! ఆలాగే, రాతి పాత్రలలో (రాచ్చిప్ప అనేవారు) పులుసు, 
పప్పుచారు కాచుకొనేవారు. ఎక్కువ సేపు వేడిని నిలబెడతాయి. కానీ 
వేడెక్కటానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. కట్టిపుల్లల మీద 
వంటలు చేసుకొనే రోజుల్లో ఈ రాతిపాత్రలు చెల్లాయి ఇప్పుడు 





మన ఆహారం 63 


సంవత్సానికి ఆరు సిలిండర్డే ఇన్తా మని చెప్తు న్న ప్రభుత్వ జనరంజక 
పాలనలో ఇలాంటివి సానుకూలపడే అంశాలు కాదు. 

9 చెక్కపళ్ళాల్లో భోజనానికి ఈ వైద్య గ్రంథం ఓటు వేయ లేదు. 

9౨ అరిటాకులో గానీ, బాదం ఆకులో గానీ భోజనం శ్రేష్ణ్టద్రాయకంగా 
చెప్పింది. విషదోషాలు పాపాలను హరిస్తుందని కూడా చెప్పింది. 
ఇప్పుడు అడ్డాకు విస్తట్లో లోపలి వైపు తగరం కాయితం అంటించి 
ఉన్నవీ, లేకసోతే ధర్మోకూల్‌ బెండు పళ్ళేలు వాడుతున్నారు. వాటి 
ప్రభావం ఎలా ఉంటుందో ఏ నాడయినా ప్రభుత్వం ఆలోచించిన 
దాఖలా లేదు. ఇలాంటివి మార్కేట్టు కి తీసుకు రాబోయే ముందు, 
ప్రజారోగ్య శాఖ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అవి జనారోగ్యానికి 
చెరుపు నిచ్చేవి కావని చెప్పాలి. ఘనత వహించిన మన ప్రభుత్వ 
శాఖలు చెప్పే ఉంటాయని ఆశిద్దాం. కానీ, వైద్యపరంగా భరోసా 
ఇవ్వగలిగే స్పితిలేదు. 

* ఇవికాక ఇప్పుడు పింగాణీ, సిరామిక్‌ గాజు పళ్ళాలు విస్తృతంగా 
వస్తు న్నాయి స్పటిక పళ్ళెంలో భోజనం తింటే పవిత్రం, చలవ 
నిస్తాయని చెప్పింది. ఇవే గుణాలను గాజు వగైరా పళ్ళాలకు కూడా 
అన్వయించు కోవచ్చుననుకొంటాను. 


9 రాగి పళ్ళెంలో భోజనం కాకుండా రాగిగ్గాసులో నీరు తాగితే 
మంచిదనీ, శరీరాన్ని మృదువు పరుస్తుందనీ ఈ వైద్యగ్రంథం 
పేర్కొంది. మృదువు పరచటం అంటే యాంటీ ఆక్సిడేంట్‌'గా అంటే 
విషదోష నివారకంగా ఉంటుందన్నమాట, ఇందులో పోయగానే నీరు 
రుచి మారిపోయి కమ్మగా ఉంటుంది. 

ఈ వివరాలన్నీ ఒక విషయం స్పష్టం చేస్తు న్నాయి భోజనం చేయటానికి 
బంగారు పళ్ళాలే అక్కరలేదు. వెండి పళ్ళానికన్నా, స్టీలు పళ్ళానికన్నా, 
కంచు కంచాలు మేలయినవి. 

సంస్కృతాంధ్ర పదార్ణవం, తెలుగు వ్యుత్పత్తి కోశం, అమరకోశం, 
అచ్చతెలుగు సదకోశం ఇతర నిఘంటువుల అధారంగా ఆహార ద్రవ్యాలకు 
సంస్కృత నామాలను ఇక్కడ పొందు పరుస్తు న్నాను అవకాశం ఉన్నంత 
మేర కొన్నింటి వివరాలను కూడా అందిస్తు న్నాను ఇది తెలుగు వారి స్వంత 
పద సంపద. వీటిలో చాలా పదాలు సంస్కతంతో సంబంధం లేకుండా 


మన ఆహారం 64 


ఏర్పడ్డవే కావటం గమనార్హం. నిత్య జీవితంలో మనం వాడుకునే వాటికి 
తెలుగులోనే పేర్లు పెట్టుకో గలిగినంత ఉన్నత భాషా సంపద తెలుగు 
వారికున్నదని _గుర్తించటానిక ఈ సేకరణ ఉపయోగ పడుతుందని 
బావిస్తు న్నాను 

తోట: తోట అంటే ఇంటికి చేరువగా ఉన్న వనం. ముంగిట ఉండే తోటని ప్రకరీ 
అంటారు. తోపు అంటీ మనుషులు వేసి పెంచిన తోట. ఆకుతోట అంటే 
తమలపాకుల తోట. భాగ్యవంతుల తోటని పుష్పవాటిక, సింగారపు తోట 
అంటారు ఊరందరి ఉపయోగార్జ్దం ఏర్పాటు చేసే పార్కుని ఆటతోట అంటారు. 
ఆరాము, ఆరెము, ఆర్యమూ...ఇవి పార్కుకు తెలుగు పేర్లు. తోటను రంగు 
రంగుల దీపాలతో అలంకరిస్తే దాన్ని తడుకు అంటారు. ఊప అంటే అడవిలో 
చెట్ల గుంపు. 

మొలక: మొలక(అంకురం)ని మోసు అంటారు. మొలక, మొల్క, మొక్క, 
మోక, మొలవ, మోసు, మ్రైడు, మొటిక, మొట్టికమోటిక, మోస, మోసరిక, 
మోసేరిక, ననువు, ఇరుగు, ఈరిక ఇవన్నీ అంకురానికి తెలుగు పేర్లు. 

ఓషధి: ఓషటీ గుణాలు కలిగిన ఆకుల్ని మందాకులంటారు. ఓషధుల్ని 
మందుబెట్లు అంటారు 


మొగ్గ: మొగ్గ వేసింది అనటానికి: అనిచినది, ననచినది అంటారు. 

తొబక: విత్తు లురాలిన మొక్క. 

దుంగ: మ్రాను, మొద్దు, దుంగ, అనేవి నరికిన చెట్టు మూలాలు. 

తుప్పు: చిన్న పొదని చిట్ట, తుప్ప అంటారు. 

ముళ్ళకంప: ముళ్ళకంపని ఈడిక అంటారు. "పుయ్యి" అంటే ముళ్ళ మోటు; 
తీగ: లత లేదా వల్లీ ని తీగ, తీవియ, తీగె అని పిలుస్తారు 


కొమ్మ: లేత కొమ్మని అన, మ్రాకు అంటారు. మొదటి కొమ్మని పెనుగొమ్మ 
అంటారు. కొమ్మలకు పుట్టినకొమ్మలను రెమ్మ, రెబ్బ, చువ్వ, రొట్ట, సెలగొమ్మ 
అంటారు. కొమ్మని రెబ్బ అంటి ఉండే చోట లావుగా ఉండే దాన్ని బోడిమ్సై 
అంటారు. కొమ్మలనంటి ఊడలు సాగుతాయి. ఊడలను అంటుకొని పాకే 
తీగలను పడుగొమ్మ అంటారు. 


చేవ: చెట్టు లోపల ఉండే సారవంతమైన భాగాన్ని చేవ అంటారు. 





మన ఆహారం 65 


ఆకు: చివికిన ఆకుని చీకాకు అనీ,ఎండుటాకును ఎండాకు, కారాకు అనీ 
పిలుస్తారుఆకు వెనక భాగాన్ని పెడక, పెణక అంటారు. ఆకు రసాన్ని పసురు 
అంటారు. 

పిందె; లేత పిందెని కసుగాయ, కసురు అంటారు. అంతకంటే చిన్న పిందెని 
పూపిందె అంటారు. లేత కాయలను వామనకాయలంటారు కాపు 
ఉడిగినప్పుడు వచ్చే పిందెలను కుక్క మూతిపిందె, ఉడుబోతుపిందెలంటారు. 
కాయ: రాలి పడిన కాయని పడుగాయ అంటారు. కాయని ముక్కలుగా తరిగి 
ఎండ బెడితే, వరుగు, వత్త, వట్టు అంటారు.. 


పండు: పెద్దపండుని గొబ్బండు అంటారు... పండు లోపలి గుజ్జును వేసెము 
అంటారు. 


నారింజ: పెద్ద నారింజ కాయని ముచులిన్ల అంటారు. 
దబ్బ: తోలు బాగా మందంగా ఉండే దబ్బని దూది దబ్బ అంటారు. 


అరటి: అర(టి, అరంటి, అంటి, అనటి, అనంటి అనేవి అరటికి తెలుగు పేర్లు. 
అరటిగెలని అత్తము అంటారు. అరటి కాండం లోపలి సారవంతమైన భాగాన్ని 
బొందె, బోదె, ఊ(చ, దూట అని వివిధ ప్రాతాలలో పిలుస్తా రు ఎండిన 'అరటి 
పట్ట' ని చొదుము అంటారు. అరటిపువ్వు లోపల ఉండే కేసరాన్ని దొంగ 
అంటారు. ఇది చేదుగా ఉంటుంది. అరటి పూవు పైన రేకులను వలిచి ఒక్కక్క 
పూవుని తీసుకొని లోపల ఉండే దొంగని తీసేసి ఆ పూలతో కూర 
వండుకొంటారు. బాగా చలవ చేసే బలమైన కూర ఇది. ఈ పూవుల పైన ఉండే 
వృతాశాన్ని గోరు అంటారు. ఈ గోరును కూడా వలిచేస్తారు బొంత అరటి, 
చక్రకేళి, రసదాడి, అమృతపాణి, పచ్చ అరటి, నల్ల అరటి లాంటి అరటి 
రకాలెన్నో ఉన్నాయి. రంభ అంటే అరటి అనీ, ఊరువులు అనీ రెండు 
అర్జాలున్నాయి. ఊరువులు అంటే తొడలు. తొడలను అరటి కాండంతో 
పోలుస్తారు అరటి పండుని రంభాఫలం అంటారు. 


బీర: దీనికి బీర, బీజ, బీకర అనే పేర్లు కూడా ఉన్నాయి. గాంగేరుకీ అనేది దీని 
సంస్కృతనామం. నేతిబీర, పెద్ద బీర, ఏనుగుబీర, చేదుబీర ఇలా బీరలో అనేక 
రకాలున్నాయి. 

పొట్లకాయ: పొట్టని పొళ్ళ కాయ అని కూడా పిలుస్తారు పటోలికా అనేది 
సంస్కృత నామం. చేదుపొట్లకు బొషధ ప్రయోజనాలు ఎక్కువ. విత్తనాలు 
లింగాకారంలో ఉండే ఒక రకం పొట్టను లింగపొట్ట అంటారు. 








మన ఆహారం 600 


టెండ: బెండ రెండురకాలు. నూగు బెండ, నున్నబండ 


తమలపాకు: ఆకు బాగా ముదురు రంగులో ఉండే తమలపాకు తీగెని 
కమ్మెరామతీగ అంటారు. లేత తమలపాకుని రవేసాకు అంటారు. 

వంకాయ: వంగకాయని వార్తాకీ అని సంస్కృతంలో పిలుస్తారు సీమవంగ, 
నీరు వంగ, నీరెత్తు మగ కప్పరం వంకాయ అని వంగలో రకాలున్నాయి. 
పెద్దదిగా ఉండే వంకాయని కత్తె రమగ అంటారు. 


దొండ: సంస్కృతంలో దొండని తుండికేరీ, బింబికా, బింబీ అని పిలుస్తారు 
బింబి బుద్చినాశినీ అని ఒక సూత్రం. పరీక్షల సమయంలో దొండని పిల్లలకు 
వండి పెట్టవద్దని చెప్తారు కాకి దొండ (కాకబింబా), పిండదొండ (తుర్యతుండీ), 
నారు దొండ (ఆర్తగళ), లింగదొండ అనే రకాలు దొండలో ఉన్నాయ. 
ఆదొండకాయలు తెలుగునాట ప్రసిద్ది 


ఆకుకూరలు: చిర్రి కూర, నీరు చిర్రి, చెలిమిడి, నాగేటి చాలు కూర, బద్బికూర 
చేతలాసి కూర, చెంచలి కూర, ఇలాంటి ఆకు కూరల వాడకం పూర్వం బాగా 
ఉండేది. నాగేటి చాలు కూరని తరిగొజ్జ,ఎన్న చెజుకు, వెన్న 
వెదురు,చెజుకుపొత్తి. ఇలాంటి పేర్లతో పిలిచేవారు. పులిచింత లేదా చాంగేరి 
పేరుతో అయుర్వేదంలో ప్రసిద్దమైన బౌషధ గుణాలున్న మొక్కల్లో ఇదొకటి. 
పులిచెంచలి, పులి చంచలము, పులిచింత, నీరు చెంచలి అనే పర్యాయాలు 
ఉన్నాయి. ఇది వాతాన్ని తగ్గంచే పుల్లని మొక్క. జీర్ణ శక్తిని పెంచుతుంది. 
రాయలు ఆముక్తమాల్యదలో వర్ణించిన మొక్కల్లో ఇది ఒకటి. 'ఆక్సాలిస్‌ 
కోర్నిక్యులేట' అనేది దీని వృక్షనామం. 

పాలకూర: సంస్కృతంలో పాలకూరను పాలంకి అని పిలుస్తారు పిన్నపాల, 
పెనుపాల అని వివిధ ప్రాంతాలలో దీని వ్యవహారం ఉంది. పాలక్‌ పేరుతో ఇది 
దేశ వ్యాప్త ప్రసిద్ది పొందిన ఆకుకూర 

పొన్నగంటి కూర: దీన్ని బ్రాహ్మీ అని కూడా అంటారు. అయితే బుద్చి వర్దకమైన 
బ్రాహ్మీ లేదా సరస్వతి అనే మొక్క ఇది కాదు. దానిని మండూకపర్ణి, సరస్వతి 
మొక్కఅంటారు. 

తోటకూర: సంస్కృతంలో ఆరామ శాకం అంటారు. పెరటి తోటలలో 
పెంచుకొనదగిన మొక్క అని అర్దం. దీనిలో ఎప్పటికప్పుడు ఆకును కోసి 
వండుకునే రకాన్ని కోయుగూర, కొయ్యుగూర, కొయ్యగూర, కొయ్య తోటకూర 
అని పిలుస్తారు వ్రేళ్ళతో సహా పెళ్ళగించే మొక్కని పెరుకు తోటకూర అంటారు. 


మన ఆహారం ద్‌ 





ఇదే. పెరుగు తోటకూర అయ్యింది. ప్రస్తుతు తోటకూర అంటే, ఈ 
పెరుగుతోటకూరే! దీనికి బాష్పం అనే పర్యాయపదం సంస్కృతంలో ఉంది. 
చిలుక తోట కూర అనే మరో రకం కూడా దొరుకుతోంది. ఎర్ర కోడిజుట్టు 
తోటకూర లేదా ఎర్ర తోటకూరని లొగ్గిలి లేదా దొగ్గలి అని కూడా పిలుస్తారు 
దీన్ని ప్రస్తుతు క్రోటన్‌ తోటకూర అంటున్నాం. 

బచ్చలి: ఇందులో రెండు ప్రధాన రకాలులన్నాయి. తీగబచ్చలిని అలుగు 
బచ్చలి అనీ, దుంప బచ్చలిని మట్ట బచ్చలి అనీ పిలుస్తారు తీగబచ్చలితో 
కూర, పప్పు, షులుసూ, పచ్చడి తయారు చేస్తుంటారు. 

చుక్క కూర: దీన్ని చుక్రికా అనీ, పత్రామ్లా అని పిలుస్తారు ఇది పుల్లని ఆకు. 
వెల్లు ల్లీ వెల్ల ఉల్లి అంటే, తెల్ల ఉల్లి అని అరం. తెల్లగడ్డలని కూడా అంటారు. 
మహౌషధం, లశునం అని కూడా పిలుస్తారు 

కాకర: కారవేల్ల అని సంస్కృతంలో పిలుస్తారు కర్కోటకీ అంటే అడవి కాకర, 
దీన్ని ఆగాకర, మట్టు కాకర అని కూడా అంటారు. బుడ్డ కాకర, పొట్టి కాకర అనే 
రకాలు ఉన్నాయి. 

గుమ్మడి: కూశ్మాండం అనీ, గ్రామ కర్కారు అనీ పిలుస్తారు లాల్‌ పేఠ అని 
హిందీ ప్రాంతాలలో పిలుస్తారు బూడిద గుమ్మడిని కూడా కూష్మాండకీ, 
బృహత్పలా అని పిలుస్తారు హిందీలో పేఠా అంటారు. ఈ రెండింటిలో ఎక్కువ 
వైద్య ప్రయోజనాలు కలిగింది ఈ బూడిద గుమ్మడి. దురదృష్టవశాత్తూ దాన్ని 
మనం శక్తివంతమైన కూరగాయ అనే సంగతి మరచిపోయి, గుమ్మాలకు దిష్టి 
బొమ్మగా వ్రేలాడ దీసేందుకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తు న్నాం. 

దోస: దోసకాయని సంస్కృతంలో కర్కటీ, త్రపుషా అని పిలుస్తారు ఇందులో 
పెద్ద దోస(రాజ కర్కటీ), నక్కదోస (కోష్టు శీర్షా, మలదోస (కంటకోర్వార), 
చేతదోస (హస్తి పర్షీ, కర్బూజా (వృత్తకర్కటి), ఏనుగ దోస (హస్తి కర్కటీ ఇలా 
దోసలో అనేక రకాలు ఉన్నాయి. 

సొర: సొరకాయని ఆనుగమ కాయ అంటారు.ఈ ఆనుగమ కాయే ఆనపకాయ 
అయ్యింది. సొజ, సొజ్జ అనికూడా పిలిచేవారు. ఎండిన సొరకాయని సొరబుర్ర 
అంటారు. వీణల తయారీలో దీని ఉపయోగం ఎక్కువ. 

చిలకడదుంప: చిలకడదుంపని తియ్యకంద, చిరగడ, చిలగడ, చిరుగడ, 
చిరువడ అనే పేర్లతొ పిలుస్తారు 








మన ఆహారం 60 


కంద: కందతో చేసిన కూరనే దుంపకూర అని ప్రత్యేకంగా పిలిచేవారు. ఇతర 
దుంపల కూరల్ని ఆయా దుంపల పేర్లతో మాత్రమే పిలుస్తారు తెలుగింట 
కందకూర ప్రసిది అది. 
బంగాళాదుంప: ఆలు లేదా 'బంగాళుదుంపిలను గెనుసు గడ్డలని, ఉర్ల 
గడ్డలని కూడా పిలుస్తారు 
చిక్కుడు: చిక్కుడు కాయని ఖల్వ: అని సంస్కృతంలో పిలుస్తారు గోరు 
చిక్కుడుకు మటిక, మట్టి కలఅనేవి పర్యాయ నామాలు 
చెరకు: చెరకు కాడను గడ అంటారు. కొనలను తలవాడే అనీ, దవ అనీ 
పిలుస్తారు కనుపు కింద ఉండే చిన్న గుంటని 'కను' అంటారు. బెరుకు 
తునకలను గనె, గనియ, గండ్ర, గండ్రక లంటారు. 
కొబ్బరి; కొబ్బరి కాయని టెంకాయ, తెంకాయ, తేజిుట్టు, తేమ్రాను, నారకడము, 
నారికేడము అనే పేర్లతో పిలుస్తారు పొట్టిగా వుండే కొబ్బరి చెట్టుని చెన్న(గి 
లేదా చెన(గి అంటారు. టెంకాయ లోపల తినదగిన దాన్ని కొబ్బరి అంటారు. 

కొబ్బరి నీళ్ళను ఎళనీరు, ఎడనీరు అని పిలుస్తా రు కొబ్బరికాయ తల 
మీద తొడిమ క్రింద ఉన్న గుండ్రటి భాగాన్ని ముచ్చిక అంటారు. కొబ్బరి చెట్టు 
మొనని మువ్వ అంటారు. తాటిచెట్టు, కొబ్బరి చెట్టు, వక్క చెట్టు, ఖర్జూరం 
చెట్టు, ఈత చెట్టు, వీటిని తృణ వృక్షాలని పిలుస్తా రని సంస్కృతాంధ్ర పదార్ణవంలో 
ఉంది. తెలుగులో వీటిని పులుమ్రాకులు, పులుమ్రానులు అని పిలుస్తారని 
వివరణ కూడా ఉంది. 
మామిడి; 

తెలుగింటికి పచ్చదనాన్ని ఇచ్చేవి మామిడి తోరణాల! సౌభాగ్యానికి 
గుర్తుగా మామిడాకులను భావించటం ఈ నేలమీద మామిడి ప్రాబీనతకు 
గుర్తు. భారతదేశమే మామిడికి పుట్టిల్లు మన దేశంలో పుట్టిన మొక్క కాబట్టి 
మామిడి ప్రాధాన్యత బుగ్వేద కాలం నుంచీ కనిపిస్తుంది. ముంగిట ముగ్గుల్లో 
మామిడి ఆకులనే చిత్రి స్తుంటారు. ప్రజాపతి మామిడి వృక్షంగా 
అవతరించాడని మన నమ్మకం. 

మామిడి చెట్టు క్రింద జైన దేవత అంబ కూర్చుని ఉన్నట్టు ఒక వర్ణన 
కనిపిస్తుంది. ఆమ్రపాలి బుద్దు నికి కానుకగా ఇచ్చిందని బౌద్దు లకు కూడా 
మామిడి పవిత్ర వృక్షం. ఒకసారి బుద్దు డుమామిడి పండు తిని, దాని టెంకెని 
పాతి, చేతులు కడుక్కొన్నాడట. వెంటనే అక్కడ తెల్లని మామిడి మొక్క 
పూలూ, కాయలతో మొలకెత్తిందనీ, అప్పటి నుంచీ బౌద్దులు మామిడిని 
మన ఆహారం 69 





పవిత్ర వృక్షంగా భావిస్తారనీ ఐతిహ్యం. భార్హత్‌ శిల్పాలలో ఈ ఘట్టాన్ని 
వివరించే దృశ్యాలున్నాయి. 

మొఘల్‌ చక్రవర్తులు సుల్లా నులూ కూడా మామిడిని ఇష్ట పడ్డారు 
అయితే, అది రాజవంశీకులకే చెందాలనే నిషేధాలుండేవట. అక్బర్‌ చక్రవర్తి 
పూనుకొని ఈ దేశపు పలం మీద తమ అధిపత్యాన్ని తగ్గించుకొని, 
'దేశియులందరి వినియోగం కోసం లక్ష మామిడి మొక్కలు నాటండి' అనే 
నినాదం ఇచ్చాడట! షాజహాన్‌ చక్రవర్తి రాజోద్యాన వనాల్లో మాత్రమే మామిడి 
మొక్క అంటు కట్టాలన్న నియమాన్ని తొలగించి, దేశం అంతటా మామిడిని 
పెంచుకొనే అవకాశం కల్పించాడట. 

బుగ్వేదంలో మామిడిమొక్కని 'సహ' అని పిలిచారని చెప్తారు 
తరువాతి కాలంనాటి సంస్కృత గ్రంధాలలో చూత, రసాల పేర్లతో పాటు 
సహకార అనే పర్యాయ పదం కూడా కనిపిస్తుంది. 
బృహదారణ్యకోపనిషత్తు లోనూ!క్రీ. పూ.1,000), శతపథ బ్రాహ్మణంలోనూ 
ఆమ్రపదం తొలిగా కనిపించిందని పండితులు చెప్తారు ఆమ్రాతక అనేది అడవి 
మామిడి (౫114 1412000) మొక్క కావచ్చని కె. టి అచ్చయ్య (హిస్టారికల్‌ 
డిక్షనరీ ఆఫ్‌ ఇండియన్‌ ఫుడ్‌) వ్రాశారు. 

భారతీయ మామిడిని మాంగిఫెరా ఇండికా అంటారు. ప్రపంచ 
వ్యాప్తంగా దీనికే మార్కెట్‌ ఎక్కువ కూడా! మామిడిపండు రంగుని ఇండియన్‌ 
ఎల్లో అంటారు. ఫిల్లిపైన్స్‌, పాకిస్తాన్‌ దేశాలలో దీని వాడకం ఎక్కువ. బంగ్లాదేశ్‌ 
తమ జాతీయ వృక్షంగా మామిడి మొక్కని గౌరవించింది. రవీంద్రుడు ఆమ్ర 
మంజరి అనే కావ్యం వ్రాశాడు. 

పుల్లమామిడిని కండ మామిడి అనీ, తీపి మామిడిని ఎలమావి, 
ఎరమావిడి అనీ పిలుస్తారు తుమ్మెద మామిడి, కోతి పిర్ర మామిడి, 
పచ్చిబియ్యపు మామిడి (బాగా కండ, పీచు ఎక్కువగా కల మామిడి- 
ఊరుగాయలకు అనువైనది)అనే రకాలు ఉన్నాయి. మామిడి కాయని 
మానుకాయ, మాగాయ, మాంగాయ అంటారు, గ౫2౧8౦ అనే ఇంగ్తీషు పేరు 
దీని వలననే ఏర్పడింది.తెలుగులో మాను లేదా మ్రాను అంటే చెట్టు మొదలు 
అని! యోగ్యమైనది, ప్రకాశవంతమైనది, మనోజ్ఞమైనది అనే అర్జాలు కూడా 
ఉన్నాయి. 0౪0 [౪౫ అనీ అర్ధంలో మానుగ అనే ప్రయోగం కూడా 
తెలుగులో ఉంది.. మాని లేక మ్రాని పదాలకు కూరగాయ అనే అర్ధం కూడా 
ఉంది. ఈ అర్జాలను పరిశీలిస్తే పెద్ద వృక్షము, పెరట్లో పెరిగేది, ఆహార 





మన ఆహారం /0౮ 


యోగ్యమైనది, అనే అర్జ్దంలో మాను అనే పేరుతో మామిడి మొక్కని 
వ్యవహరించి ఉంటారని అర్దం అవుతోంది. 


పోర్చుగీసులు బారత దేశంలోకి వచ్చాకక్రీ. శ. 1510 లో ఈ 'మాంగో' 
రుచిని బాగా ఇష్టపడ్డారు పశ్చిమ దేశాల వారు కూడా ఈ రుచిని 
మెచ్చుకోవటంతో మామిడి గిరాకీ పెరిగింది. సీజన్‌ కాని సమయాలలో 
మామిడి కాయని తినటానికి, పోర్చుగీసులు మన ఆవకాయ, మాగాయ, 
తొక్కుడు పచ్చడి లాంటి ఊరుగాయ లన్నింటినీ దక్షిణాది వారితో ముఖ్యంగా 
తెలుగు వారితో తయారు చేయించి ఎగుమతి చేసుకోవటం ప్రారంభించారు. 
తెలుగు నేల ఆ విధంగా ఊరుగాయల తయారీకి కేంద్ర స్థానం అయ్యింది. 
బ్లాది1 7వ శతాబ్ది నాటి కథ. 


శ్రీనాథుడి కాలంలో కనిపించని అనేక రకాల ఊరుగాయలు ఆధునిక 
యుగంలో విస్తృతంగా తయారవటానికి, తెలుగు ప్రజలు ఊరుగాయల 
తయారీలో ప్రసిద్దు లు కావటానికి, ఈ నేపథ్యం ఉంది. ఒక దశలో మాంగో 
అనేది 016116 (ఉఊరుగాయు)కు పర్యాయ పదంగా యూరప్‌ అంతటా చెలామణి 
అయ్యింది కూడా! తెలుగులో మాంగాయి, మా([గాయి మాగాయి అనే 
ఊరుగాయ పేరు కూడా ఇలా ఏర్పడిందే! 


బ్రెజిల్‌, వెస్ట్‌ ఇండీస్‌, మెక్సికోలలో మామిడి సాగుకు అనుకూలత 
గమనించిన తరువాత అక్కడ మామిడి విస్తారుగా పండుతోందిప్పుడు. 
0గ౧ ఓీ(౧5 రకం మామిడికాయలకు అమెరికాలో గిరాకీ ఎక్కువ. మన 
బంగినపల్లి మామిడి కాయని అమెరికాలో 860150428౧ లేదా 8601504 
అంటారు. అక్కడి మిరపకాయలు ఇక్కడికి చేరాయి. ఇక్కడి అమృతఫలం 
మామిడి అక్కడకు తరలి పోయింది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలలో క్రమేణా 
వ్యవసాయం పట్ల శ్రద్ద తరుగుతూ రావటంతో మామిడి తోటల విస్తీర్లు ఏటేటా 
తగ్గిపోతూ వస్తోంది. 


మామిడికాయల ద్వారా మనం పొందుతున్న జీడిపప్పు గురించి 
ప్రన్తా వించకపొతే, అది ఆ మహా వృక్షాన్ని అగౌరవ పరచటం అవుతుంది. 
శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా లకుజీడితోటలు ప్రపంచ ప్రసిద్ది నితెచ్చిపెట్టాయి 
గోంగూర 


గోను కూరని గోనుగూర. గోంగూర, గో(గూర అంటారు. గో(గూర నిచ్చే 
మొక్కని గో(గు మొక్క అన్నారు. 





మన ఆహారం || 


'గోంగూర'కు 4,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు 
భారత దేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. చరక సుశ్రుతాది ఆయుర్వేద 
గ్రంథాల్లో గానీ, ధన్వంతరి నిఘంటువులోగానీ, గోంగూర గురించి వివరాలు 
లేవు. దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిద్చీ పొందినవి కావు. శాకాంబరీ 
దేవి ప్రసాదం అని గోంగూర పచ్చడిని కీర్తించటం కవుల చమత్కారం మాత్రమే! 

దీనికి అంబరి, లాలంబరీ, నలి, అమ్షపీలు, కంటక పీలు, పీలు లాంటి 
సంస్కృతం పేర్లు చెపుతారు గానీ, అవి నిఘంటువులలో కనిపించవు. 
గోంగూరకు  అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే పర్యాయ 
నామాలున్నాయి. అభిమన్యుడి రథం మీద ఎగిరే జెండా కర్ణికార పుష్పము 
అంటే కొండగోంగూర పువ్వు గుర్తు గలిగి ఉంటుందట! 

మూలభారతం భీష్మపర్వం (626,270 లో శివుడు కర్ణికార 
పుష్పమాలను పాదాల దాకా ధరించాడని ఉంది. కర్ణికార వనంలో 
వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు కూడా మూలభారతంలో ఉంది. వసుచరిత్ర 
(3.146) లోనూ, హంసవింశతి (4.11) లోనూ గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది. 
గోగులమ్మ అనే గ్రామదేవత గురించి” కోమలార్జేందుధరుకొమ్మ గోగులమ్మ 
(ఆ.౧ప.౯౯) అంటూ శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. 

గో ౦గూరపువ్వు పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబంలాగా, 
పద్మంలో కేసరాలుండే కర్ణికలాగా ఉంటుంది. అందుకని దీనికి కర్ణికార పేరు 
వచ్చి ఉంటుంది. మందారం, బెండ, తుత్తు రబుడ, గోంగూర ఇవన్నీ ఒకే 
కుటుంబానికి చెందిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను 
అలంకరించటం సాంప్రదాయం. 

బసవ పురాణంలో- శివ పూజ చేయనిదే ముద్ద ముట్ట కూడదనే 
నియమం కలిగిన ఒక వర్తకుడు బోర్షించిన కుంచాన్ని శివలింగంగా భావించి 
కొండగోగు పూలతో పూజ చేసినట్టు "కుంచంబు గొండగోగుల (బూజసేసి” అనే 
వర్ణన కనిపిస్తుంది. అంటే, వెయ్యేళ్ళ క్రితమే తెలుగు ప్రజలకు గోంగూర 
పవిత్రమైనదీ, పూజనీయ మైనదీ అనటానికి తిరుగులేని సాక్ష్యం దొరికినట్టే! 
అనేక జానపదగేయాలలో కూడా కొండగోగు ప్రస్తా వనకనిపిస్తుంది. 


అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, గోంగూరను కెనాఫ్‌ అని 
పిలుస్తారు డెక్కన్‌ కూర (06౦2066 ౧6౧0) అనే పేరుతో కూడా కొన్ని 


మన ఆహారం / ల 


దేశాల్లో పిలుస్తారు మనం గోంగూర పచ్చడి చేసుకొంటే యూరోపియన్లు [6౧8 
౧65[0 తయారు చేసుకొంటారు. 


వైద్య శాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకారకమైన రసాయనాలు 
ఏమీ లేవు. పడకపోవటం దాని స్వభావం కాదు. దాన్ని వండటంలోనే మనం 
మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. మొదటగా గోంగూరని నీళ్ళలో 
ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారు 
చేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకరంగా 
ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలిగించని వాటితో గోంగూర వంటకాలు తయారు 
చేసుకోవాలి. తగినంత మిరియాలు, ధనియాల పొడి కలిపితే ఎలాంటి ఇబ్బందీ 
పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచు తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 
గోంగూర పువ్వులూ గింజల్ని కూడా కలుపు కోవచ్చు. రుచిగా ఉంటాయి. 
లివర్‌ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేజీకటి రోగంతో బాధపడే వారికి తరచూ 
వండి పెడితే చూపు పెరుగుతుంది. మలబద్దత పోగొడుతుంది. వీర్యవృది 
ల్రాంగిక శక్తి లైంగిక ఆసక్తి పెంపొందింప చేస్తుంది. 

గోంగూర మౌలికంగా నారనిచ్చే మొక్క. గోంగూర, జనుము లాంటి 
మొక్కల్లోంచి వచ్చే నారని గ్రీన్‌ ఫైబర్‌ అంటారు. తెల్లకాగితం తయారీకి 
పనికొచ్చే. 500 మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగూరని 
అన్నింటికన్నా ఉత్తమ మైన నారనిచ్చే మొక్కగా తేల్చారు. ఇవ్వాళ 
అమెరికావారి కాగితం అవసరాలను గోంగూర మొక్కలే తీరుస్తు న్నాయటి 
అడవులను నరికి, పర్యావరణానికి హాని చేయటాన్ని ఆంధ్ర మాత అందించే ఈ 
"గోంగూర కాగితం” ద్వారా మనమూ నివారించ వచ్చుకదా! 

పాండురంగ మహాత్మంలో సుశర్మ పాపాలను లెక్క రాసే 'కళితం' 
లేదా 'కడితం' అనే కాగితాల కట్ట గురించి ఉంది. ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 
కడితం అంటే 'మసి పూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో (గోగునారతో) 
చేసిన లెక్కపుస్తకం' అని అర్జాన్ని ఇచ్చారు. దీన్నిబట్టి 15వ శతాట్టి నాటికి 
గోనునార కాగితం తయారీ మన వాళ్ళకు తెలుసునని అర్ధం అవుతోంది. 

ఈ గోనునారని పురిపెట్టి 'పురికొస' తిస్తారు గోనుతో నేసిన పట్టాని 
గోనుపట్టా అనీ, సంచీని గోను సంచి అనీ పిలుస్తారు గోతాము పదం కూడా 
గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, 
ఎద్దు ల బండి మీద అడ్డంగా వేస్తారు కాబట్టి గోతాము అయ్యిందని అర్జాలు 





మన ఆహారం 3 


చెప్తారు గానీ, మౌలికంగా ఇది గోను శబ్దా నికి సంబంధించిన పదం. గోంగూర 
తెలుగు సంస్కృతిలోఒక భాగంగా ఆంధ్రమాతగా నిలిచిపోయింది. 
అల్లం 

అల్లా నికి చైనా పుట్టిల్లని దక్షిణ చైనా భూభాగం నుంచి, 
భారతదేశంలోకి, ఈశాన్య ఆసియా దేశాలన్నింటిలోకి విస్తరించి ఉంటుందని 
వృక్ష చరిత్రకారులు చెప్తారు అలాగే ఆఫ్రికా దేశాలలో కూడా చరిత్ర పూర్వ 
యుగంల'నే అల్లం వాడకం ఉండెదని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పు న్నారు 
ఆలుకం= దుంప. ఆర్జ ఆలుకం=రసం బాగా ఉన్న దుంప. ప్రాకృతంలో 'అల్ల- 
య' తెలుగులో అల్లం పరస్పర ప్రభావాలతో ఏర్పడిన పదాలు. అల్లం దుంపకు 
కొమ్ములుంటాయి కాబట్టి తెలుగులో అల్లంకొమ్ము శొంరికొమ్ము, పసుపు 
కొమ్ములాంటి పేర్గొిచ్చాయి. "కొమ్మువేరు" అనికూడా అంటారు. ఇదే, 
శృంగబేరగా ప్రాకృత, పాళీ భాషలలోకి చేరి ఉండవచ్చు. గ్రీకులు జింజిటేర 
అన్నారు. జింజిబేర అంటే కొమ్ములున్న దుంప అనే అర్దం! ఇంగ్తీషులో 
జింజర్‌ పదానికి ఇదే మూలం. 

బౌషధంగా ఉపయోగపడే. ఆహార ద్రవ్యాలలో అల్లం మొదటగా 
చెప్పదగింది. ఒకప్పుడు మిరియాల్నే కారపు రుచి కోసం వాడుకొనే రోజుల్లో 
అల్లా న్నిచాలా పరిమితంగా వాడేవారు. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి, అల్లం 
వల్లు ల్లి అల్లం చింత పండు లాంటి మిశ్రమాలకు ప్రాధాన్యత పెరిగింది. చైనా 
వాళ్ళు చావో అనే వంటకాన్ని ఇష్టంగా చేసుకొంటారు. అల్లా న్ని తురిమి 
కరివేపాకు వగైరా కలిపి బూందీ లాగా వేయిస్తే అది చావో వంటకం. కొరియన్లు 
బార్లీ పిండిని అల్లం ముక్కలు వేసి పులవబెట్టి తరవాణీ తయారు 
చేసుకొంటారు. అల్లం ఊరగాయ పచ్చడిని జపానీయులు బెనిషోగా అంటారు. 
మియన్మారులో జీడిపప్పు, కొబ్బరి వగైరా కలిపిన అల్లం సలాదుని గిన్సో 
అంటారు! జింజర్‌ బ్రెడ్డు, జింజర్‌ బిళ్లలు, బిస్కట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్చి 
చెందినవే! 

అల్లా న్ని దంచి, ఒక వస్తంలోవేసి, గిన్నెలో గట్టిగా పిండితే రసం 
వస్తుంది. కొద్చి సేపటికి నీరు తేరుకుని అడుగున తెట్టు మిగుల్తుంది. తేరిన 
రసాన్ని మాత్రమే తీసుకొని అడుగున మిగిలిన వదిలేయాలి. ఇదే అల్లం రసం. 
ఇందులో తగినన్ని పాలు పోసి ఉడికించి తేనె కలిపి, టీలాగా తాగే అలవాటు 
చాలా దేశాల వారికి ఉంది. ఫొస్పరస్‌, క్యాల్షియం ప్రొటీన్లు అల్లం రసంలో 
ఎక్కువగా ఉంటాయి. నొప్పి, జ్వరం తగ్గించే గుణాలు అల్లం రసానికి 


మన ఆహారం . 


కలగటానికి అందులో జింజిరోన్‌, షోయగోల్‌ అనే రసాయనాలు ఉండటం 
కారణం. ఇవి పేగులను వేగంగా కదిలించి, విరచనం అయ్యేలా చేస్తాయి 

వాతాన్ని, కఫాన్నీ అమోఘంగా తగ్గిస్తుంది గానీ, అల్లం బాగా వేడి 
చేస్తుంది. అందుకని వేడి శరీర తత్వం ఉన్నవాళ్ళు, కడుపులోమంట 
ఉన్నవాళ్ళూ అల్లా న్ని జాగ్రత్తగా వాడాలి. ఆయుర్వేద శాస్త్రం అల్లా న్ని బల, 
వీర్య వృద్ధులను కలిగించేదిగా పేర్కొంది. రక్తదొోషాలను పోగొట్టి ఎలెర్జీ 
వ్యాధులనుంచి విముక్తి నిస్తుంది. మిరపకారం బలవీర్యాలను చంపుతుంది. 
అల్లం వృద్చి చేస్తుంది. దేహ కాంతిని మిరపకారం తగ్గిస్తుంది. అల్లం 
వృద్ది కొదిస్తుంది. అదీ తేడా! అయితే, ఆహార పదార్థాలలో పరిమితంగా, ఒక 
బౌషధంగా దీన్ని వాడుకోవాలి. 


అల్లం + బెల్లం కలిపి నూరి, చిన్నచిన్న బిళ్లలు కట్టి ఆరనిచ్చి సీసాలో 
పోసుకొని, ఒక్కక్క బిళ్ళ చొప్పున రెండు లేక మూడు సార్లు చప్పరిస్తే 
అరచేతిలో చెమటపట్టటం, పొట్టు రాలటు తగ్గుతాయి. సొరియాసిస్‌ వ్యాధిలో 
ఇది మంచి ఉపాయం! దగ్గు, జలుబు, ఉబ్బసం, ఇతర ఎలర్జీ వ్యాధులతో బాధ 
పడేవారు, నరాల జబ్బులు, వాత వ్యాధులు, ముఖ్యంగా కీళ్లవాతం, 
సయాటికా నడుంనొప్పి, మెడనొప్పి, అనేక దీర్ణవ్యాధులతో బాథపడేవాఠంతా, 
ఆహార పదార్దాలలో వెల్లు ల్లినీ చీంతపండునీ పూర్తిగా వదిలేసి, కారానికి 
బదులుగా అల్లం వాడుకొంటే, బెషధ ప్రయోజనాలు నెరవేరుతాయి. 
నిమ్మరసంలో అల్లం ముక్కల్ని నానబెట్టిన అల్లం మురబ్బా జీర్ణ శక్తిని 
పెంచుతుంది. రుచిని కలిగిస్తుంది. విరచన బద్దతకు ఇది మంచి బొషధం. 
అల్లం ఎండితే శొంఠి అవుతుంది, ఇది సౌమ్యంగా పని చేస్తుంది. మామిడి 
అల్లం వేరే మొక్క. రుచి సామ్యత తప్ప, అల్లం గుణాలు ఏవీ మామిడి అల్లా నికి 
లవు. 
ధనియాలు 

ధనియాలున్నవాళ్ళే ధనికులు! ధనియా, ధనిక పర్యాయ పదాలే, 
ఆర్థికంగానే కాదు-శారీరికంగాకూడా! ప్రాచిన కాలంలో ధనియాలని ప్రపంచ 
దేశాలకు ఎగుమతి చేయటానికి ఈజిప్షి యన్లతో భారతీయులు పోటీ పడేవారని 
ప్ని నీఅనే రోమన్‌ యాత్రికుడి వ్రాతల వలన తెలుస్తోంది. 


కొరోస్‌ అనే పురుగులాగా గుండ్రంగా ఉంటాయి కాబట్టి ధనియాలను 
కొరియాండ్రం అని ఆ రోజుల్లో పిలిచారట. ప్రాచిన ఈజిష్పి యన్ల సమాధుల్లో 








మన ఆహారం /5 


మమ్మీల (శవాలు) ప్రక్కన కుండల్లో పోసిన ధనియాలు కూడా ఉంచినట్టు 
పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి రోమన్లు ధనియాలతో ఒక విధమైన 
సెంటు తయారు చేసే వాళ్ళట! వాణిజ్య పంటగా ఆ రోజుల్లో ధనియాలకు బాగా 
గిరాకీ ఉండేది. బంగారం మొదలైన లోహాలు తూచేందుకు ధనియాలను ఒక 
ప్రామాణికమైన బరువుగా ఉపయోగిస్తారు. 'ఉరి' అనేది తమిళ భాషలో ఒక 
కొలత. ధనియమంత ఎత్తు అనడానికి ' ఉరిక్కుత్తి' అంటారు. 


మినుములు, పెసలు, నువ్వులు మొదలైన పప్పు ధాన్యాలతో 
సమానంగా ధనియాలనూ పండించే వారు. కాబట్టి వీటిని 'ధాన్యాకం' 
అన్నారు. తుంబురు, తుంబురి, తువరి అనే పేర్లు కూడా సంస్కృత గ్రంధాల్లో 
కనిపిస్తాయి ధాన్యం అనే అర్ధంలోనే ధనియం పేరు కూడా ఏర్పడి 
ఉండవచ్చు. 


ధనియాలు జీర్ణశక్తిని పెంచేవిగా ఉంటాయి. అభ్రకాన్ని శుద్చి 
చేయటానికి ధనియాలను బాగా ఉపయోగిస్తారు అలా శుద్ది చేసిన అభ్రకాన్ని 
ధాన్యాభ్రకం అంటారు. విష దోషాలను హరించే గుణం వీటికి ఉంది. పేగులలో 
వచ్చే వ్యాధు లన్నింటిమీదా పనిచేస్తుంది. ధనియాలు, మిరియాల సారాన్ని 
రసం (చారు) కాచుకుని తాగితే, జీర్ణాశయం బలంగా ఉంటుంది. మూత్రాశయ 
వ్యాధులు, నరాల జబ్బులు, చర్మ వ్యాధులు, ఎలర్జీ సంబంధ వ్యాధులు, పైత్య 
వికారాలు, తలతిరుగుడు వ్యాధులలో ధనియాలను ఒక బెషధంగా 
వాడుకోవచ్చు. తరచూ నోటిపూత, పళ్లలోంచి నెత్తురుకారే వ్యాధుల్లో కొత్తిమీర 
ఆకుల రసాన్ని తేనె కలుపుకొని తాగితే త్వరగా తగ్గుతాయి మూత్రంలోంచి 
వీర్యం పోతున్నవారికి ఇవి బాగా మేలు చేస్తాయి పేగుపూతకు బెషధం ఇది. 
రక్తంలో కొవ్వుశాతాన్ని తగ్గిస్తాయనిఇటీవలి పరిశోధనలు నిరూపిస్తు న్నాయి 
ముఖ్యంగా ట్రెగ్గిజరాయిట్స్‌ శాతాన్ని ఇవి బాగా తగ్గిస్తాయని భావిస్తు న్నారు 
లివర్‌ ను బలసంపన్నం చేయటం ద్వారా, అపకారం చేసే కొవ్వు కణాలను 
జీర్ణప్రక్రియలోనే అదుపు చేస్తా యనికనుగొన్నారు. ఇది నిజంగా శుభవార్తే! 


గోంగూర పచ్చడిలో ధనియాలు కలిపి నూరితే గోంగూర వలన కలిగే 
వేడి లక్షణాలు తగ్గుతాయి. ఎలోర్జీ రాకుండా ఉంటుంది. ద్రవ పదార్దాలు 
వండుకొనేప్పుడు చిక్కపరిచేందుకు శనగపిండికి బదులుగా ధనియాలపొడి 
కలిపితే రుచి అధికం అవుతుంది. ఆరోగ్యానికి మంచిది. సల్ఫా, సలాడ్‌, సూప్‌ 


మన ఆహారం /6 


లాంటి పేర్లతో తయారు చేసుకొనె సాసేజీ వంటకాల్లో కొత్తిమీర, ధనియాల పొడి 
తగినంత చేర్చుకొంటే మేలు. 
కొత్తిమీర 

కొత్తిమీరను డచ్‌ భాషలో కెతొంబర్‌, మలయా భాషలో కెతుంబర్‌ 
అంటారు. అమెరికాలో సిలియాంట్రో అంటారు. తమిళులు ధనియాలను 
తనియా, తనికం, తనికి అనీ, కొత్తిమీరను కొత్తం అనీ పిలుస్తారు ఉత్తంపరి, 
కుస్తుంబరి అనే పేర్లు కూడా ఉన్నాయి. 'మల్లి' అని కూడా పిలుస్తారు 
కొత్తమల్లి, కొత్తబాకరి అంటే కొత్తిమీర! 

బాగా ముదిరిన కొత్తిమీర మొక్క వేళ్ళ కొనలు మెలి తిరిగి ఉంటాయి. 
'కొత్తెము అనేది ప్రాచిన తెలుగు పదాలలో ఒకటి. కొన మెలిక తిరిగి ఉంటుంది 
కాబట్టీ 'పిలక కొత్తె ము అనే పదం వ్యాప్తి లోకివచ్చింది. పిలకని కొత్తిమీర కట్ట 
అని, పిలక ఉండే భాగాన్ని 'కొత్తెము 





ఎ౨ికివీడియా వారి నౌజన్యంతో 
అని వ్యవహరించటం కూడా ఉంది.. 0౬౯0గ౧ 2054 (పుట 186లో కొత్తి, కోతు 
పదాలు కొన మెలిక తిరిగినది అనే అర్ధంలోనే పేర్కొన్నారు. ద్రవిడియన్‌ 
ఎటిమాలజి అనే నిఘంటువులో 'కొత్తె ము లేక 'కొత్తి' పదాన్ని పూర్వ తెలుగు 
(ప్రోటో తెలుగు) భాషా పదంగా చెప్పారు. 'ఈరము' అంటే, సాంద్రమైన, 





మన ఆహారం // 


దట్టంగా పెరిగిన పొద, కుంజము అని అర్ధం! కొత్తి+ఈరము అనేది కాల 
క్రమంలోకొత్తిమీరగా మారి ఉండవచ్చు. ఈ పేరు బహుశా దాని వేళ్ళ 
ఆకారాన్ని బట్టి వచ్చి ఉండాలి! 

కొత్తిమిర గుణాలు గానీ, సుగంధంగాని దాని ఆకులలోకన్నా వేళ్లలోనే 
ఎక్కువగా ఉంటుంది. తెలుగు వాళ్ళు ఏ కారణంచేతో వేళ్ళని కత్తిరించి పారేసి, 
ఆకులను మాత్రమే వాడతారు. కానీ, థాయిలాండ్‌ వంటకాల్లో కొత్తిమీర వేళ్ళ 
ప్రథాన ద్రవ్యం. మనం మాత్రం ఎందుకు పారేయాలి? లేత కొత్తిమిర వేళ్ళతో 
పచ్చడి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యదాయకం కూడా! 
ముదిరిన వేళ్ళను చిన్నవిగా తరిగి, నేతిబొట్టు వేసి, దోరగా వేయించితే ఆ 
వేళ్ళలో ౦చి సుగంధం (అరోమా) బయటకు వస్తుంది. వాటిని పులుసులోనూ, 
చారులోనూ వాడుకోవచ్చు. ఒక గాజు గ్లాసులో గాని, ప్లవర్‌ వాజులో గాని 
నీళ్ళు పోసి, వేళ్ళతో సహా కొత్తిమిర మొక్కల కట్టని అందులో ఉంచితే రోజంతా 
గదిలో దుర్వాసన రాకుండా డీయోడరెంట్‌ గా ఉపయోగ పడుతుంది. 


ధనియాలకు చెప్పిన గుణాలన్నీ కొత్తిమిరకూ ఉన్నాయి. ఆమ్మెట్లు 
చట్నీలు, కుకీలు, కేకులు ఇవన్నీ ధనియాలకు లేదా. కొత్తిమీరకు 
అనుకూలంగా ఉంటాయి. కొత్తిమీర రైస్‌ పేరుతో కొంతమేలయిన ఆహారాన్ని 
వండేందుకు ఉత్సాహం చూపిస్తు న్నారు 
వాము 


సంస్కృతంలో అజామోదం, యవానీ పేర్లతో పిలిచే వాముకి ఒక్కో 
భాషలో ఒక్కో పేరుంది. యవానీ అనే పదం గ్రీకులను ఉద్బే శిచి వచ్చిన పేరు 
అయి ఉంటుంది. అజామోదం, అస్సమోదం అనే పేర్లు గుర్రానికి ఇష్టమైన 
గింజలు అనే అర్జంలో వచ్చి ఉండవచ్చు. జోవన్‌ (బెంగాలీ, అజోవన్‌ (హింది), 
యవాని (గుజరాతీ), జ్వని (ఒరియా), జోనీ (అస్సామీ), ఒనియా (మరాఠీ), 
జవింద్‌ (కాశ్మీరి), ఓమా (కన్నడం), ఓమం (మళయాళం, తమిళం), 
జనియన్‌ (పార్శీ, అజోవాయిన్‌ (ఉర్దూ), అర్హూ (వల్లే యా), యాన్‌ (బైనీ), 
అజోవన్‌(ఫ్రెంచ్‌), అజ్జవాజైన్‌(జెక్‌) ఇలా పిలుస్తా రుఇంగ్తీషులో బిషప్‌ సీడ్స్‌ 
అనీ, థైమాల్‌ సీడ్స్‌ అనీ పిలుస్తారు ఇది ఈజిప్పు లో పుట్టిందని, అతి ప్రాచిన 
కాలంలోనే భారత ఉపఖండంలోనూ, ఇరాన్‌, ఆప్టనిస్తాన్లలోనూ ఇటలీ 
రోములలోనూ బాగా వ్యాప్తి చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. 





మన ఆహారం /8 


వామును తెచ్చి ఏ ఆహార పదార్థంలో కలిపితే ఆ ఆహారపదార్ధం 
వాము రుచిలోకి మారిపోతుంది. అదీ వాము ప్రత్యేకత! కొంచెం వాము కలిపితే 
చాలు, సుగంధం, రుబీ అదనంగా చేరి పోతాయి. వాము బిస్కెట్లు, వాము 
రొట్టెలు వాము కారప్పూస, వాము పొడి, వాము బజ్జీలు ఇలా ఎన్నో 
వంటకాలు వాము కలిస్తే నేబావుంటాయి. 

లేత పచ్చి మిరపకాయిలు తీసుకొని మధ్యకు చీల్చి అందులో వాము 
ఉప్ప కలిపిన పొడిని కూరి, ఆ పచ్చి మిరప కాయని నిమ్మ రసంలో కొన్ని 
రోజులపాటు ఊరవేసిన ఊరుమిరపకాయని ఎక్కువ మంది ఇష్టపడతారు. 


వాము అంటే ఆకలిని పెంచి కడుపులో దోషాలను పోగొట్టే గొప్ప 
బౌషధం. వామునని కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి, తగినంత ఉప్పు కలిపి 
మిక్సీ పట్టిన పొడిని పెప్పర్‌ అండ్‌ సాల్ట్‌ కు బదులు సూపుల్లో నూ సలాద్‌ 
ముక్కల్లో నూనంజుకోవచ్చు. మంచి సువాసన, రుచి ఉంటాయి. వాత, కప 
దోషాలు పోగొట్టి పేగులను బలసంపన్నం చేయటం, జీర్ణశక్తిని పెంచటం, 
నులిపురుగుల్ని పోగొట్టటం వాము బాధ్యత. 


వాములోంచి తీసిన సారాన్ని థైమాల్‌ (వాంపువ్వు) అంటారు. పెద్ద 
కిరాణా దుకాణాల్లో దొరుకుతుంది. పావుగ్హాసు నీళ్ళలో రెండు పలుకులు 
వాంపువ్వు వేసుకొని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులోనులినొప్పి, 
గ్యాసు తగ్గిపోతాయి అజీర్తి విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. పళ్ళకు, 
చిగుళ్లకు దీనిని పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడతాయి పంటిపోటు తగ్గుతుంది. 
వాము ఆకులను కూరగానమూ పచ్చడిగానూ తయారు చేసుకొంటారు. ఒక 
పూలకుండీలో వాముని చల్లి, వాము మొక్కల్ని పెంచుకోవచ్చు. వీటిని 
పెంచటానికి పెద్ద శ్రమ ఏమీ ఉండదు. వాటి దారిన అవి పెరుగుతాయి. 
సుగంధం, రుచి, గుణాలు కూడా వాము లాగానే ఉంటాయి. వడలు 
బజ్జీలు, పకోడీలూ, అర్జెంటుగా చేసుకో వటానికి మన పెరటిలో పెరిగే ఈ 
వామాకులు పని కొన్తాయి 

ముక్కు దిబ్బడ వేసినప్పుడు, వాము పొడిని వాసన చూస్తే దిబ్బడ 
వదులుతాయి. టీబి, న్యుమోనియా లాంటి ఊపిరి తిత్తు లవ్యాధుల్లో వాముని 
తప్పని సరిగా వాడుకొంటూ వుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. గుండె 
జబ్బులవారికి కూడా ఇది మేలు చేస్తుంది. గడ్డలు దుష్టవ్రణాలు,కేన్సర్‌ లాంటి 
వ్యాధులలో వాముని తప్పనిసరిగా వాడించండి. శరీరంలో విష దోషాలను 
పోగొట్టి ఎలుర్జీవ్యాధుల్లో మేలు చేస్తుంది. మానసిక బలాన్ని కూడా 


మన ఆహారం 79 





పెంచుతుంది. మైగ్రేన్‌ తలనొప్పి, సొరియాసిస్‌ లాంటి మనసుతో ముడిపడిన 
వ్యాధులకు ఇది గొ ప్ప బెషధం. మూత్ర పిండాలలో రాళ్ళు, కామెర్ల వ్యాధి, 
ఇతర లివర్‌ వ్యాధులు, గర్భాశయ వ్యాధులు, రక్తక్షీణత లాంటి 
బాధలున్నవారికి వాముని ఏదో ఒక రూపంలో వాడిస్తే ఆయా వ్యాధులకు 
వాడుతున్న బౌషధాలు శక్తిమంతంగా పనిచేస్తాయి ప్రతి కోజూ వాముని కొద్దిగా 
నీళ్ళు పోనీ దంచి రసంతీసి తీపి కలుపుకొని తాగితే ల్రంగికశక్తి మరింత 
అహ క ఆహారంలో మొదటి ముద్దగా వాము, ధనియాలపొడి 
తీసుకోవటం ఒక మంచి అలవాటు. 

చింతపండు 


చింతపండుని విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు. మనకి ఈ 
చింత ఎక్కడిది? ప్రపంచం అంతా దీన్ని టామరిండ్‌ అని పిలుస్తారు "టామర్‌ 
ఎ హింద్‌” అంటే, భారతదేశపు పుల్ల ఖర్జూరం అని! ఉత్తర భారత దేశంలో 
ఇమ్లీ, అమీ పేర్లు ఎక్కువగా ప్రసిద్ది సంస్కృతంలో చించా ఫలం, తింత్రిణీ ఫలం 
అంటారు. 

అన్నమయ్య ఒక కీర్తనలో "చింతకాయకజ్జం” అనే పదం 
ప్రయోగించాడు. తీపిబూందీని "పూసకజ్జెం” అంటారు. ఈ కజ్టెం 
చింతపండుతో చేస్తే తినడానికి పనికిరాదు కదా... అలా వాడకానికి 
పనికిరానిదాన్ని చింతకాయకజ్డెం అన్నాడాయన. 


వివిధ ద్రావిడ భాషల్లో చింత, చింతం ఇంతం, సింత, హిత్త, ఇత్త, ఈత 
లాంటి పేర్లున్నాయని "ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ నిఘంటువు- 
డిఇడిఆర్‌2529” చెప్తోంది. ద్రవిడియన్‌ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు 
"సింత్‌”, “"చింత్‌”, తెలుగు వ్యావహారికంలో "చింత” పదాలు ఏర్పడ్డాయని 
పేర్కొంది. మూల గోండీ భాషలో సిత్‌-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు 
ఏర్పడ్డాయి 

గోంగూర పచ్చడి, పెసర పప్ప, చింతపండు పులుసు...ఇవి 
తెలుగువారి ఇష్ట దైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం. 
ఆఫ్రికన్లకూ మనకూ సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు వండే తీరులో 
కూడా వారికీ మనకీ పోలిక ఉంది. 


156వ శతాబ్ది తరువాతే అమెరికన్‌ ఖండానికి చింత చెట్టు గురించి 
తెలిసింది. ఇప్పుడక్కడ అది విస్తారుగా పండుతోంది. మెక్సికోలో 





మన ఆహారం 80 


దీన్నిపల్పరిందో అంటారు. ఆహార పదార్థాలలో కన్నా బెషధ తయారీ 
ప్రరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ. 


చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండుకు 
ప్రత్యామ్నాయం చింతచిగురే! శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, 
రక్తధాతు వృద్చిక్షీ కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును 
మించిన బౌెషధం లేదు. ఫిల్లిప్పైన్స్‌ లో చింతచిగురు రసాన్ని మలేరియా 
జ్వరం తగ్గటానికి తాగిస్తారు ఈజిప్ట్‌ లో వేసవి పానీయంగా తాగుతారు. 
చింతపండు, చింతకాయలకన్నా చింత చిగురు ఎక్కువ పోషక కారి. 
చింతపండులో ప్రొటీన్లు 3.1 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు 
ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్‌ యాసిడ్‌ చింతపండులో ఉన్నంతగా 
చింతచిగురులో ఉండదు. గ్లూకోజు ప్రక్టీజు లాంటి పంచదార పదార్థాలు 
చింతపండులో 30-40%ఉన్నాయి. 


రకరకాల పళ్ళు షుగర్‌ వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండు 
కూడా అలానే పెంచుతుంది. రక్తంలొ కొలెస్టాల్‌ మీద చింతపండు ప్రభావం 
గురించి 2005లో కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, 2% 
చింతపండు మాత్రమే తినే వారిలో కొలెస్ట్రాల్‌ తగ్గగా, 8% తినే వారిలో 
పెరిగిందని కనుగొ న్నారు. అంటే, చింతపంలు' ఒక బేషధం లాంటిదని, దాన్ని 
పరిమితంగా తీసుకోవాలని అర్ధం. అల్సర్లు, కీళ్ళవాతం, ఎలెర్జీ వ్యాధుల్లో కూడా 
చింతపండు అపకారమే చేస్తుంది. "వామన కాయలు” అంటే, లేత 
చింతకాయలు. పైత్యం చేస్తాయి వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్నీ 
పెంచుతాయి. 

చింతపువ్వంత, చింతాకంత అంటూ చిన్నవాటిని పోలుస్తుంటాం. 
"చింతాకు ముడుగు తరి”, "చింతెలుగు"” అనే పదాలకు చికటి 
పడబోయేముందు సన్నని సందె వెలుగు అర్ధం. చింతకాయల్ని దంచి 
ఊరగాయ పెట్టేప్పుడు గింజలు ఏరేస్తా రు వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే చిక్కని 
పుల్లని "చింతంబలి”, "చింతగంజి”" లేదా "చింతసరి” తయారవుతుంది. 
తగినంత ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని అన్నంలో తింటే, రుచికరం, 
జీర్ణశక్తిని పెంచుతుంది. పండిన చింతకాయ పెంకుని "చింతగుల్ల” అంటారు. 
చింతపండుని అంటుకొన్న ఈనెల్ని “"దింతనరాలు” లేక "చింత ఉట్టి" 
అంటారు. చింతపండు లోపల గింజల్ని చింతపిక్కలంటారు. సీలింగ్‌ ఫ్యాను 
తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికి గానీ తగిలించే కొక్మే న్ని 
మన ఆహారం ం 81 





చింతకాయ అంటారు. "చింతకొండి” అంటే ఇనప ఊచ. ఆగ్రహం 
ప్రదర్శించాడు అనటానికి కళ్ళలోచింతనిప్పులు కురిపించాడంటాం. చింత కర్రని 
పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు వస్తాయి చాలా సేపు ఆ వేడి నిలబడి 
ఉంటుంది. ఆబూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని ఒకరాత్రంతా నిలవ 
బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకొంటుంది. దాన్ని 
'చించాకారం” అని పిలుస్తారు ఇది పిగుపూతను. జీర్ణకోశ వ్యాధుల్ని 
తగ్గించటంలో గొప్పబెషధంగా పనిచేస్తుంది. 


తాటిచెట్టు 

గుడిగోపురం లాగా, తానొక్కటై ఊరినంతా కావలికాస్తున్న 
సైనికుడిలాగా, ఈ జాతిలో పుట్టి నుదుకు గర్వించే తెలుగింటి బిడ్డలాగా తాటి 
చెట్టు ఆకాశం ఎత్తు నసగర్వంగా తలయెత్తి నిలబడి ఉంటుంది. 'తాటిచెట్టుతో 
సంబంధం లేకుండా తెలుగువారి జీవితం లేదు. బాగా పొడవైన తాడిచెట్టు ని 
రామతాడు అంటారు. 


అరచేయి ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు కాబట్టి తాటి చెట్టు నిఆంగ్ల 
భాషలో పామ్‌ ట్రీ అంటారు. ఇంగ్లీషులో ఒకప్పుడు "పాము అయిల్‌ అనే 
పదాన్ని "చేతి చమురు భాగవతం” అనే అర్ధంలో వాడేవారు. ఇప్పూడా అర్ధం 
మారి పోయింది. పామాయిల్‌ ని ఒక విధమైన ఆఫ్రికన్‌ తాటిచెట్టు నుంబి 
తీస్తారు వాణిజ్య న్టాయిలో దీని ఉత్పత్తి మొదలు పెట్టాక ఆ నూనెని ' 'పామ్‌ 
ఆలివ్‌ ఆయిల్‌” అన్నారు. జన వ్యవహారంలో అది పామషోలివ్‌ ఆయిల్‌ గానూ 
పామాయిల్‌ గానూ మారి పోయింది. 

ఎన్ని తాళ్ళు(తాటిచెట్లు) ఉంటే అంత ఆస్తిముతుడని మన 
పూర్వీకులు భావించేవాళ్ళు! ఆస్తు లుఏవీ లేని బికారిని తాడూ, బొంగరం లేని 
వాడంటారు. బొంగరం అంటే భూమి కావచ్చు. స్టలాలు, పొలాల హద్దులు 
తెలియటం కోసం గట్ల వెంబడి తాటిచెట్టు నాటేవాతు' 'తాటికట్టు వ్‌ వష. అలా 
తాటి చెట్లు నాటిన సరిహధ్దు అని అర్ధం! కష్టించి సంపాదించినది ' 'తాడిడి 
పంట''. తాడిడి ఫలంబు గొను... అని దశకుమార చరిత్రంలో కవి ప్రయోగం 
ఉంది. ఒకరిని మించిన వారొకరనడానికి "తాడు దన్నువారల 
దలదన్నువారలు” అని ప్రయోగం కనిపిస్తుంది. తాడోపేడో పల్పెయా లనటం 
కూడా తెలుగు జాతీయాలలో ఒకటి. తాటాకు చక్కెర అనేది పిల్లలు ఆడుకొన 
ఒక ఆటగా హంసవింశతి కావ్యంలో ఉంది. తాటిచెట్టాట తాటాకుల చిలకలు, 





మన ఆహారం 82 


అనే ఆటలు కూడా తెలుగు పిల్లలు ఆడుకొనే ఆటల్లో ఉన్నాయి. ఇలా తాడి 
తెలుగు సాంఘిక జీవనంతో మమేకం అయిపోయింది. 

“తార్‌” అనే పూర్వద్రావిడ పదానికి తాడిచెట్టని అర్ధం. తారు, తాల 
అని కూడా పిలుస్తారు ఈ తార్‌ శబ్దమే సంస్కృత 'తరువు'కు మూలం 
కావచ్చు. తాళపత్రాలు, తాళి లాంటి పదాలు తెలుగు లోంచే సంస్కృతంలోకి 
చేరి ఉండొచ్చు. "తార్‌” శబ్దా న్నిబట్టి మనం తాడి అంటున్నాం. కానీ తమిళం, 
మళయాళం భాషలలో కొబ్బరిచెట్టు ని కొన్ని చోట్ల అరటి చెట్టుని కూడా ఆ 
పేరుతో పిలుస్తారు తలప్పు, తలాటి, తలాటు పదాలకు తమిళ భాషలొ 
తలపొడవుగా కలిగిన చెట్టని అర్దం. జెర్మనీ, లాటిన్‌, డచ్‌, పూర్వ 
ఇందోయూరోపియన్‌ భాషలన్నింటిలో, నూ తాటిచెట్టు నిపామ్‌ అనే పిలుస్తారు 
బైబుల్లో 3౩౦చోట్ల, కురానులో 22చోట్ల దీని ప్రస్తావన కనిపిస్తుంది. యూదుల 
మతగ్రంథధాలను "తాల్ముడ్‌” అంటారు. "తాళపత్ర" లాంటి శబ్దం ఇది కావచ్చు. 

హిబ్రూ భాషలో తాటిచెట్టు ని "తామర్‌” అంటారు. ఖర్జూరం, కొబ్బరి, 
ఈత, పామాయిల్‌ ఇచ్చే ఆఫ్రికన్‌ తాడిచెట్టు, వక్కచెట్టు, ఇవన్నీ గీ/6౦20626 
కుటుంబానికి చెందిన వృక్షాలే! ఈ మొక్కలన్నింటినుంచీ కల్లు తీస్తారు ఈ 
కుటుంబ నామాన్ని బట్టే కల్లు ని॥గ౭౦॥% అనీ, [066% అనీ పిలుస్తారు ఆ 
విధంగా కల్లు కు తాడి పర్యాయం అయ్యింది. దీన్ని కలవృక్షం, తలవృక్షం 
అంటారు. నాలుగు తలలున్న తాడి చెట్టు నిబ్రహ్మతాడి అంటారు. తా(డ, త్రాడ, 
తాడి అనేవి దీని తెలుగు పర్యాయాలు. 


ఆడ తాడి చెట్టు నిపెంటి తాడి అనీ మగ తాడి చెట్టు నిపోతుతాడి అనీ 
అంటారు. తాటి మొలకలను తేగలు అంటారు. చిన్న తాటి చెట్టు నిబొంద అని 
పిలుస్తారు 

తాటి ఆకును కమ్మ అంటారు. తాటాకుని మిఠాయి పొట్లాం లాగా 
మడిచి సంచీలో తెచ్చుకొన్నట్టు ముంజెలు, మాంసం వగైరా తెచ్చుకొంటారు 
దాన్ని తెలుగులో ముంగాము అంటారు. ఇంకా విచ్చుకోని లేత తాటి ఆకుని 
మొవ్వు, మోపు, మోసు అనే పేర్లతో పిలుస్తారు ఈ మోపు మొదలుని గుంజ 
అంటారు. మోపు మీద పీచుని జీబు అంటారు. మోపు మీద దట్ట మైన 
గోదుమ రంగు నూగు అంటుకొని ఉంటుంది. దీన్ని బొందపువ్వు అంటారు. 
పిల్లలు ఈ బొందపువ్వు తెచ్చి, పుస్తకంలో నెమలీకకు మేతగా పెడుతుంటారు. 
నాలిక గీసుకునేందుకు వాడే, తాటాకు బద్దని గలిబద్ద అంటారు. మగతాటి 
చెట్టు నుండి వ్రేలాడే కాయలను తాటి చుండులు, తాటి గొలకులు లేదా తాటి 





మన ఆహారం 8ం 


చన్నులు అంటారు. తాటికాయలోపల ఉండే గిజరుని ముంజెలంటారు. తాటి 
పండు లోపల గుజ్జుని చీకినప్పుడు పిలక మాదిరిగా ఉంటుంది. అందుకని, 
తాటిగుజ్జుని కొత్తెం అంటారు. తాటి విత్తు నిగెంగెట అనీ, కెంగట అనీ అంటారు. 
మొలకెత్తన తాటి విత్తనాన్ని దొక్కబుర్ర లేదా, డొక్కబుజ్జ అంటారు. 


తాటి ఆకు తొడిమ భాగాన్ని తెలుగులో తాటిమట్ట అంటారు. కొన్ని 
ప్రోటో ఆఫ్రికన్‌ భాషలైన సెమెటిక్‌, కుషైటిక్‌, ఈజిప్షియన్‌ భాషల్లో ౧౫౧/1, 
గ౧౧౭౪/౭| లాంటి పదాలు మట్ట అనే అర్ధంలోనే కనిపిస్తాయి తాటిమట్టల్ని 
నలగ్గొట్టినార తీస్తారు "తొక్కి నార తీస్తాను" అనే తిట్టు దీన్ని బట్టే పుట్టింది. ఈ 
నారని పేనితే, తాడు తయారవుతుంది. తాటికి సంబంధించింది తాడు. తాడు 
అంటే మంగళ సూత్రం కూడా! భర్త మరణించినప్పుడు ఈ తాటినే తెంపేస్తారు 
కథ ముగుసిందనటానికి ఈ మాటని వాడతారు. "తాడు తెగ” అనే తెలుగు 
తిట్టు హృదయ విదారకమైంది. నానాకష్టాలు పడ్డానని చెప్పటానికి తాడు 
తెగినంత పనయ్యిందంటారు. ఎగతాళి చేయటానికి తాటాకులు కట్టటం 
అంటారు. తాటి మట్టని వెనకాల కట్టు కొని గెంతుతూ చేసే కోతి చేష్టని బట్టి ఈ 
ప్రయోగం ఏర్పడి ఉంటుంది. క్వారీలలో రాళ్ళను పగలగొ ట్టడానికి 
మందుగుండు పెట్టి వలిగించిన తాడుని తాటి బాణం అంటారు. అది కాలుతూ 
వెళ్ళి బాంబును పేలుస్తుంది. 

తాటి ముంజెల్ని హార్ట్‌ ఆఫ్‌ పామ్‌ అంటారు.హృదయాకారంలో 
ఉండటం ఈ పేరుకు కారణం. రకరకాల పళ్ళు, కూరగాయల ముక్కలతో కలిపి 
ఈ తాటి ముంజెల ముక్కల్ని సలాద్‌ లాగా తినవచ్చు. అమితమైన 
చలవనిస్తాయి వేసవి దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. 
షుగర్‌ రోగులతో సహా అందరూ తినదగిన ఆహారం. మూత్ర పిండాలలో 
రాళ్ళను కరిగించే శక్తి వీటికుంది. వేడి శరీరతత్వానికి మేలు చేస్తాయి 


తెలుగులో గేబు, గేబులు, గేంగులు అంటే తేగలు. తమిళం, 
మళయాళం లలో తాయ్‌ అనీ, తుళు భాషలో దాయ్‌ అనీ పిలుస్తారు వీటిని 
తంపట వేసి గానీ, కాల్చిగానీ తింటే రుచిగా ఉంటాయి. విరేచనం అయ్యేలా 
చేస్తుంది. కానీ, వాత పైత్యాలను పెంచుతుంది. ఎసిడిటీని, అజీర్తినీ, ఎలెర్జీలను 
పెంచుతాయి. అందువలన పరిమితంగానే తినాలి. తాటిబెల్లంతో సారాయి 
కాస్తారు తాటిబెల్లంలోంచి తీసిన పంచదారని తాటి కలకండ అంటారు. 
దీన్నిచప్పరిస్తే దగ్గు తగ్గుతుంది. 


మన ఆహారం 84 


తాటి దూలాలు టేకుతో సమానంగా గట్టిగా ఉంటాయి. త్వరగా 
చెడకుండా ఉంటాయి. పెంకుటిళ్ళకు ఎక్కువగా వాడతారు. తాటాకు 
పందిళ్లను చలువ పందిళ్ళంటారు. తాటాకుల పందిరి వేశారంటే ఆ ఇంట్లో 
శుభకార్యం ఉన్నట్టు! కానీ, షామియానాలు వచ్చాక చావ్లుకీ పెళ్ళికీ తేడా 
తెలియకుండా పోతోంది. తాటాకుల ఇంట్లో నివాసం శుభ ప్రదం. శరీర 
తాపాన్ని పోగొట్టి హాయి నిస్తుంది. వేసవి వరకూనైనా ఇలాంటి ఏర్పాట్లు 
చేసుకోవటం ఒక మంచి ఆలోచన. ఉంటానికైనా, తింటానికైనా, తాగటానికైనా, 
చదువుకోవటానికైనా, ఏట్లో దోనెనెక్కి ఈదటానికైనా, తాటికి సాటి లేదు! 


చేపా! చేపా! నీ పేరేంటి...? 
రకరకాల చేపలకు 400 తెలుగు పేర్లు 


క్రీశ. 1770-75 కాలానికి చెందిన అయ్యలరాజు నారాయణామాత్యుడు 
హంసవింశతి గ్రంథంలో కొన్నిచేపలకున్న ఆనాటి తెలుగు పేర్లు పేర్కొన్నాడు. 
కొరద, దాసరికొయ్య, కొజ్జిమీను, ఉలస, ముచ్చంగి, బేడిస, జెల్ల, చాఅమీను, 
వాలుగ, ముకుదొమ్మ, వల్లిక తట్ట, పుత్తడికాసు, పూమీను, కడిసెల, పక్కె, 
చిత్తర, నీరుపాపెర, మలుగు, మీనరుజు, ఇల్లొపుచేప ఆకుజెల్ల, మిసి, 
కలుగురుజు, నడ మీను, తొల్లిక, రాతి గొరక, మాపురం, కుంటముక్కు, 
మోరపక్కెర, దొందు, గూర ముక్కు, పుల్లు రుజు గెజ్బె గెండ, బొ మ్మడాయ, 
అల్లా దమ్ముప్పుచేప, గొల్లదొందు, పరిగె, రొయ్య ఉంటుంది ఈ చేపల పట్టిక ఈ 
400 ఏళ్ళకాలంలో, పాత పేర్లు కొన్ని మరుగున పడిపోయి, అనేక కొత్తపేర్లు 
పుట్టు క్రొ చ్చాయి కొత్త రకాల చేపలు బంగాళాఖాతంలో చేరాయి. అమెరికన్‌, 
ఆఫ్రికన్‌, జపానీ, చైనీ ప్రాంతాలలోని జలచరాలను తెచ్చి. చేపల 
చెరువులలొనూ, మంచినీటి సరస్సులలోనూ పెంచటం ప్రారంభించాక, కొత్త 
రకాల చేపలు, వాటికి కొత్త తెలుగు పేర్లు వ్యాప్తి లోకివచ్చాయి. వాటన్నింటినీ 
క్రోడీకరించే ప్రయత్నం ఈ వ్యాసం. 

* _అక్కురాతి: "గ్గాస్‌ఫిష్‌*" అంటారు. 

* _అడలం: "రైనోబేటస్‌ గ్రాన్యులేటస్‌” దీని శాస్త్రీయ నామం. "స్కేట్‌ 
ఫిష్‌” అంటారు. వీటిలో తిరగలి దిమ్మ(బౌ మౌత్‌ ఏంజెల్‌ ఫిప్‌), 
ఉలవ(పోవెల్‌ నోస్‌ రే చేప), రంపపుసొర(పాయింటెడ్‌ సా ఫిష్‌, చిన్న 
రంపపు సొర(స్సాల్‌ టూళ్డ్‌ సా ఫిష్‌) రకాలున్నాయి. 





మన ఆహారం 85 


౨ _అలమొసా: తెల్లని చిన్నపొలుసులున్న విదేశీ చేపలు. అమెరికా 
కొలరాడోలో అలమోసా నదీతీరాన పెద్ద చేపల పరిశ్రమ ఉంది. 


9 అవలోసు: డాల్పిన్‌ చేపలకు ఇది తెలుగు పేరు. డాల్పిన్‌ అనేది 
హవాయీ పేరు. మాహిమాహి అనే నామాంతరం ఉంది. 


౩9 అవిల: రాజనిఘంటువు, హంసవింశతిలలో వీటి గురించి ఉంది. 
క్యాలిఫోర్నియాలో అవిలా బీచ్‌, చేపల మార్కెట్‌ ప్రసిద్భి 

౩ _ఆకుచేప: టార్డ్జూర్‌ చేపలని పిలుస్తా రు 

ఠం ఆలచిప్ప; ఆలచిప్పల్లో ఐదారు రకాలు మనకు దొరుకుతున్నాయి. 
బుడితిగుల్ల, ఆలగుల్ల, ఆలచిప్పు, తలపు గుల్ల, 
డిప్పకన్ను, బూడిదిగుల్ల ఇలాంటి పెర్లతో కనిపిస్తాయి 

* _ఇంగిలక, ఇంగిలాలు: వీర్యపుపష్టి నిచ్చేచేపలుగా ప్రసిద్చి 

9 ఈలు(£61) చేపలు: పాము ఆకారంలో ఉంటాయి. నల్ల పాము, 
తెల్లపాము, పసుపు పాము అనే రకాలున్నాయి. 

౨ _ఈసపిట్ట, ఈసుప్పుట్టి స్కాటో ఫేగస్‌ ఆర్ల్గస్‌ అనేది దీని శాస్త్రీ యనామం. 

9 _ఉప్పుచేప, కరవాడు, వరుగు చేప: ఇవి ఉప్పులో ఊరవేసి ఎండించిన 
చేపలు. "దమ్ముప్పు చేప”ని హంసవింశతి పేర్కొంది. 

9 _ఉరుజు: మీనరుజు, కలుగురుజు, పుల్లు రుజు అనే మూడురకాల 
ఉరుజు చేపలను హంసవింశతిలో ప్రస్తా మిచాడు. 

9 ఉలస, ఉలుచ, ఉల్లం, ఉల్లింకచేప: హిల్సా చేపలంటే ఇవే! బెంగాల్‌ 
లో వీటిని ఎల్లిస్‌ చేపలంటారు. సారస్వత బ్రాహ్మణులు సరస్వతీ 
పూజ రోజున రెండు ఎల్లిస్‌ చేపలు నైవేద్యం పెడతారు. తెలుగులో 
పులసచేప, పలష్‌ అనికూడా అంటారు. 

* _ఎంగళ్ళు: "ఇతిషా ఎలాంగేటా” దీని శాస్త్రీయనామం. సన్న ఎంగళ్లు, 
కళ్ల ఎంగళ్ళు అని ఇందులో రెండు రకాలున్నాయి. 

* ఎండు చేపలు: ఉప్పులో ఊరవేయకుండా ఎండించిన చేపలు. 

* _కటిపరిగె: "'సోరిచేప” అని కూడా పిలుస్తారు 

4 కడిసి: కడిసెల పేరుతో హంసవింశతి కావ్యంలో పేర్కొన్న చేప ఇదే 
కావచ్చు. నైరోబీలో "కడిసి"నది అంతర్జాతీయ మార్కెట్టు. 





మన ఆహారం 86 


* కదురులు: వీటిని గార్‌ ఫిష్‌ అంటారు. 


౩ _కలివింద:"కటిల్‌ ఫిష్‌" అంటారు. బుడ్డకలివింద, కోమిటిచంచులు, 
చారలకలివింద, కందవాయ, కోలకలివింద దొరుకుతున్నాయి. 

౩ _కనగంఠ, కనగర్జలు, కొన్నగడత; మకెరెల్‌ చేపలని పిలుస్తా రు 

9 _కనిసె, బొంత: వీటిని ముల్లొట్‌చేపలనీ, ఇండియన్‌ గోట్‌ ఫిష్‌ అనీ 
పిలుస్తారు కనిసెలు, కట్టచేప, బొంతచేప, బొంతమీను, కొనిగ, 
మొయల, గురివింద, రాతిగురివింద రకాలున్నాయి. తెల్ల చేపల్ని 
పాలబొంత, వైట్‌ ముల్లె ట్‌ మిల్క్‌ ఫిష్‌ అంటారు. 

* _ కప్పచిప్ప: నత్తగుల్లల్లాంటివి. కామోద్బీ పనాన్ని కలిగించే వాటిలో ఇవి 
కూడా ప్రముఖమైనవి. 

* _కర్రిమిన: కరిమీన్‌, ఇరిమీన అని కూడా పిలుస్తారు అంతర్జాతీయ 
ప్రసిద్చి పొందిన చేప. పెరల్‌ స్పాట్‌ ఫిష్‌ అని దీనికి పేరు. 

౩ _కవ్వళ్ళు: సార్దయిన్‌ చేపలంటారు. ముంచుకొచ్చే ముసలి తనాన్ని 
నివారించటానికి, _ ఆల్టిమర్స్‌ వ్యాధిని తగ్గించే మందుల్లో 
వాడుతున్నారు. బళ్ళకవ్వళ్ళు, సూదిమూతి కవ్వళ్ళు, మంగలికత్తి 
కవ్వళ్ళు, నూని కవ్వళ్ళు రకాలుదొ రుకుతున్నాయి. 

* _కాకిబొచ్చె: చేపల చెరువులలో పెంచుతున్నారు. ఖరీదు తక్కువ. 

* కారచేప: పోనీఫిష్‌ అంటారు. సుదుముకార, బెండుకార, చారలకార, 
చందువకార, _ తట్టకార, చుక్కకార, చిన్ని చుక్కకార అనే 
రకాలున్నాయని మత్స్య పరిశోధకుడు శ్రీ సి వి శేషగిరిరావు వ్రాశారు. 

౩ _కిలిమీను; పార్రెట్‌ ఫిష్‌ అంటారు. దంతాలు కలిగిన చేప. రంగుల్లో 
చూడముచ్చటగా ఉంటుంది. 

౩ _ కీలుపోతు: "క్రిసెంట్‌ టైగర్‌ పెర్చ్‌” చేపలని పిలుస్తారు 

* _కుచిక, కుచిల: "ప్తాగ్‌ టైల్‌ చేప”లంటారు. హవాయి దీవుల్లో 
'ఆహోల్‌ హోల్‌' చేపలుగా ఇవి ప్రసిద్భీ జెండాలా తోకలు 
ఉంటాయి. 

* కుమేను: ఖరీదయిన చేప. కిలో మూడువందల దాకా ధర 
పలుకుతుంది. 


మనఆహారం | ్జ& 


* _ కొంజు: "లోబ్‌ స్టర్‌ పేరుతో” పిలవబడె రొయ్య జాతి చేప. వీటికి రెండు 
కొండేలు, పది పాదాలూ ఉంటాయి. విటిని వల పట్టటానికి 
ప్రత్యేకమైన  పడవలూ, _ పరికరాలు కావాలి. రాతిరొయ్య, 
కట్లరాతిరొయ్య,  టపటపలు, మాదతరొయ్య అనే "లోబ్‌ స్టర్‌” 
రొయ్యలు మనకు దొ రుకుతున్నాయని శేషగిరిరావు గారు వ్రాశారు. 

* _కొలసు; “పూట్‌ మౌత్‌” చేపలంటారు, కొలసి, గరుకు కొలసి అని 
రెండురకాలు మనకు దొరుకుతున్నాయి. 

* కొరమీను: మళయాళంలో కరిమీను, ఇంగ్తీషులో గ్రీన్‌ క్రోమైడ్‌ 
అంటారు. దీర్ణవ్యాధులు వచ్చిన వారికి ప్రత్యేకంగా వండి పెడతారు. 

* _గండుమీను: కార్ప్‌ ఫిష్‌ అంటారు. బొచ్చ గండుమీను అని కూడా 
కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు రోహు అని ఉత్తర భారత దేశంలొ 
ఎక్కువ పిలుస్తారు రోహితకం పేరుతో రాజనిఘంటువులో వర్ణించిన 
చేప ఇదే! ముఖం గుండ్రంగా ఉంటుంది. చేపలలోకెల్లా 
ఉత్తమమైనదిగా చెప్ప బడింది. ఈ చేప చేదుకట్టు(గాల్‌ బ్లా డరీని 
విడిగా తీస్తారు ఖరీదయిన ద్రవ్యం ఇది. 

౨ _గుడిజెల్ల, తేడిజెల్ల, పెంకి జెల్ల, నల్లజెల్ల, తెల్లజెల్ల, జెల్లకొయ్యలు: 
క్యాట్‌ ఫిష్‌ లో వివిధ రకాల చేపల పేర్లు ఇవి. ఇవి మాంసంతినే 
చేపలు. వీటిని పెంచటం కోసం కబేళా నుంచి కుళ్ళిన మాంసాన్ని 
ఇతర జంతు వ్యర్ధాలను తెచ్చి మేతవేస్తారు ఆ విష పదార్థాల 
ప్రభావం ఆ చేపలను తిన్న వారిమీద ఉంటుంది. సిల్టి, ఎంగిలాయి 
అనే రెండురకాల క్యాట్‌ ఫిష్‌ లు ప్రస్తు తు దొరుకుతున్నాయి. 

* గురక, చినగురక, పెదగురక, తెల్లగురక, గొరసొలు, గొరకలు, తెల్ల, 
పుల్లిపన: ఇవన్నీ ఒకే చేపకు వివిధ ప్రాంతాల్లో పేర్లు అయి ఉంటాయి. 
వీటిని "జ్యూచేప"లని, క్రోకర్‌ చేపలనీ పిలుస్తారు సార్డెన్‌ చేపలలో 
రకాలు ఇవి. కర్రిమూతి గొరస, గొరస, నల్లగొరస, చారగొరస, 
గెడ్డంగొరస, పల్లిగొరస, నల్లమచ్చల గొరస, విల్లిగొరస, పళ్ళగొరస, 
కాళ్ళగొరస, పండుగొరస అనే రకాలు ఉన్నాయని పరిశోధకుడు ్రీసి 
వి శేషగిరిరావు వ్రాసారు. 

* గుర్రము: "సింగ్నాథస్‌ టైఫిలస్‌” దీని శాస్త్రీయనామం 

౩ _గులివింద: వీటిని “థ్రెడ్‌ ఫిన్‌ బ్రీమ్స్‌" చేపలంటారు. వీటిలో 
ఎర్రగులివిందలు, బండి గులివిందలు అనే రకాలున్నాయి. 





మన ఆహారం 88 


చంద్రకం, చంద్రిక, చాగలకం: "వైట్‌ పోం పఫ్రెట్‌” అంటారు. తెల్లగా, 
ఒడ్డూ పొడుగూ సమానంగా ఉండి పొలుసులు లేకుండా అందంగా 
ఉంటుంది. తెల్ల చందువ, నల్ల చందువ(బ్లాక్‌ పోం ఫ్రెట్‌ 
రకాలున్నాయి... 


చారమీను: పసుపు రంగులో ఉండి వెనుక భాగంలో చారలుంటాయి. 
సంస్కృతంలో 'గర్గర' అంటారు. 

చింతజెల్ల: బాగ్రస్‌ చీనా అనే శాస్తీయనామాుతో పిలుస్తారు 

చుక్కల చందువ: మూన్‌ పిష్‌ అంటారు. 


చెంగుడి రొయ్యి: గోదావరి జిల్లా ల్లోప్రసిద్చి ఎండించి దంచిన పొడిని 
పశువుల మేతలో కలుపుతారు. 


చేపసెన: ఇవి చేపల గుడ్డు. వీటిని వేయించుకొని తింటారు. 


మగటిమిని 


పెంచుతాయి. 


జెల్ల, జల్లమీను: జల్ల లేక జెల్ల అనేది పార్సి పేరు. ఏసోక్స్‌ తెగకు 
చెందిన చేప ఇది. "స్పీనా జెల్లో” దీని శాస్త్రీయనామం. ఉబ్బసానికి 
వైద్యం. డ్రాగన్‌ ఆకారంలో ఉంటుంది. నారజెల్ల గుడిజెల్ల రకాలు 
దొరుకుతున్నాయి. 


జెర్రిపోతు ; అట్టలాగా బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి దీన్ని "సోల్‌ 
చేప” అంటారు. ఎండించి తింటారు కూడా! 

టేకుచేప: "పేల్‌ ఎడ్జి స్టింగ్రే' చేప అని పిలుస్తారు "స్టింగ్రే " చేపలు 
షార్క్‌ చేపల జాతికి చెందినవే. ఈ టేకుచేపల్లో ముల్లు టేకుచేపని 
“వ్హోప్‌ టెయిల్‌ సింగ్రే' అంటారు. కాట్లముల్లు టేకుచేప, జల్లు తిమిరి 
తిమిరిటేకు, చుక్కల తిమిరిటేకు అనే రకాలున్నాయి. దెయ్యపుటేకు 
చేపని జయింట్‌ డెవిల్‌ స్టింగ్రే అంటారు. ఇది పెద్ద టేకుచేప. 


డాత్కూటం: కూట్టం అంటే మంచినీటి సరస్సు అని మళయాళ అర్దం. 
దానికి సంబంధించిన చేప కావచ్చు. | 
తంగత్‌; ఫిలిప్పీన్స్‌ లో "తంగత్‌” రేవు చేపల పరిశ్రమకు ప్రసిర్బీ దాని 
పేరుతో ఏర్పడిన చేప పేరు ఇది కావచ్చు. | 





మన ఆహారం 809 


9 తిమింగలం: వేల్స్‌. తిమింగలం అనగానే హెర్మాన్‌ మెల్విల్తే రాసి 
'మోబీ డిక్‌” నవల గుర్తుకొస్తుంది. పెద్ద శరీరం కలిగిన మహా 
మత్స్యం. మచిలీపట్టణాని ఆ పేరు రావటానికి, బిందడు అనే జాలరి 
పెద్ద తిమింగలాన్ని పట్టు కొని తేవటమే కారణమని బందరు 
కైఫీయత్తు లో ఉంది. "తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయటం” 
అంటే బమ్మిడాయని తిమింగలం అని చెప్పి మోసగించటమే! 

౨ _ తిమిరమీను: కొర్రమీను కు మరో పేరు కావచ్చు. 

9 _తుండువ, రంగుచేప: "రెడ్‌ స్నాపర్‌” చేపలని పిలుస్తారు 

౩ _తూరీగలు: ఎగిరే చేప-ప్లయింగ్‌ ఫిష్‌ అంటారు. కార్ప్‌ ఫిష్‌ కు 
సంబంధించిన చేపలు. తెల్లగా నీటిలోంచి పైకి గెంతుతుంటాయి. 
"మిసిచేప"లని కూడా అంటారు. “గోపిరంగులు” అనే రకం కూడా 


ఉన్నాయి. 

* _దబ్బర: పొడవైన ముఖం, పొట్టదగ్గర, తోక దగ్గర ఎక్కువ 
ముళ్ళుంటాయి. 

* దాసరి కొయ్య: హంసవింశతిలో పేర్కొన్న చేప. "దాసరికోరచేప"” 
అనికూడా అంటారు. 


* _నల్లజెల్ల: పైమెలోడస్‌ నెల్లా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు 
సైలూరస్‌ చేపలు అంటారు వీటిని. 

9 పందుమీను, పండుచేప:; "భేట్కీచేప” అంటారు. తెలుగువారికీ, 
బెంగాలిలకూ ఇష్టమైన చేప. 

* పండుగప్ప, పండుచేప: "జయింట్‌ సీ పెర్చ్‌” అంటారు దీన్ని. 

౩ _పండుగొరక; “గ్రంటర్స్‌ చేప”లని పిలుస్తారు 

* _పరిగ; హంసవింశతి లో పేర్కొన్న పరిగె, నీరు పాపెర రెండూ 
యాంకోవీ చేపలే! కెల్చా చేపలనికూడా అంటారు. "చిన చేపను పెద 
చేప, చినమాయను పనుమాయ"” అన్నట్టు పెద్ద చేపలు ఈ 
యాంకోవీ చేపలను తిని బ్రతుకుతాయి. వీటిలో హానికర డొమోయిక్‌ 
ఆమ్లం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. ఆ చేదు పోయే వరకూ 
కడుగుతారు. పొరవ, పొట్టి పల్లిపొరవ, నెడుంపొరవ(మీసాల 
యాంకోవీ), తోక పరిగెలు(హైర్‌ పిన్‌ యాంకొవీ), నెత్తళ్ళు(కొమ్మెర్సన్స్‌ 
యాంకోవీ), బళ్ళనెత్తళ్ళు (బటావియన్‌ యాంకోవీ), 











మన ఆహారం రం 


నమలనెత్తళ్ళు(డేవిస్ట్‌ యాంకోవీ), గెడ్డం పొరవ, ఈక పొరవ(లాంగ్‌ 
జా యాంకోవీ) రకాలున్నాయి. 

౩ _పాపర, పాపటమీను, పార,: వీటిని ట్రేవల్లి చేపలంటారు. తోకలపార, 
గుర్రంపార,కాళ్ళొదుగు, _ తలంపార, బండపార, పసుపుపార, 
పిల్లిఒదుగు, _ బొక్కొదుగు, తోలుపార, పసుపుతోలుపార, 
కంసాలితోలుపార, సన్న తోలుపార,  చందువపార, అనే 
రకాలున్నాయని మత్స్యపరిశోధకుడు శ్రీ సి వి శేషగిరిరావు వ్రాశారు. 

* పీత; మందపీత, చుక్కలపీత, గేలాయిపీత, యెర్రిపీత, తేలురొయ్య 
అనే పీతలు దొరుకుతున్నాయి. 

౩ _పుండికుప్ప: కాకినాడ, సోరంగి రేవులో ఈ చేప ఎక్కువ 
దొరుకుతుందని, వంద పౌనుల బరువు తూగుతుందనీ, గోదావరి 
గెజిటీర్‌ లో ఉంది. 

౩ _ పెద్దమట్ట: కొబియా చేపలని పిలుస్తారు పెద్దమట్ట, నల్లమట్ట అని 
రెండురకాల చేపలు ద్‌ రుకుతున్నాయి. 

* పోర: "హార్స్‌ మకరెల్‌” అనే విదేశీ చేప ఇది. చల్లని సముద్రనీటిలో 
ఎక్కువ పెరుగుతుంది. 

* _బడేమట్ట: బల్లి చేపలలో ఇది ఒకరకం చేప. బ్రష్‌ టూత్‌ లిజార్డ్‌ ఫిష్‌ 
అంటారు. ఇందులో పెద్ద బడేమట్ట, సన్న బడే మట్ట, ఇసుకదొందు 
లేక ఎసకదొందు రకాలున్నాయి. కృశించిపోతున్నవారికి ప్రత్యేకంగా 
వండి పెడతారు. 

9 _బుడతమాగ: "సాల్మన్‌ చేప”లంటారు. మాగచేప, నల్లమాచమాగ 
అనే రకాలున్నాయి. 

౩ _బేడిచే, బేడిస: హంసవింశతిలో పేర్కొన్న చేప. సిల్వర్‌ ఫిష్‌ అంటారు. 
"సిప్రినస్‌ క్రిసోపేరియస్‌” అనేది దీని శాస్తీయ నామం. శఫరి, 
లంజబేడిస పేర్లను నిఘంటువులు ఇస్తు న్నాయి 

* _ బొచ్చె: "బుల్స్‌ ఐ" చేపలని పిలుస్తారు ఎర్రమీను, ఎర్ర బొచ్చెలు, ఎర్రి 
చేపలు అనే రకాలున్నాయి. బెంగాల్‌ కార్ప్‌, జలపుష్మాలు గా ఇవి 
ప్రసిద్బీ బొచ్చు, అయేర్‌, కాట్ల, రోహూ ఇవన్నీబెంగాల్‌ మైథిలీ 
బ్రాహ్మణులకు, బీహారీ కాయస్టు లకుపవిత్రమైన చేపలు. 





మన ఆహారం ర] 


8 _బొమ్మడాయ, దాసరి బొమ్మిడాయ: బొ మ్మడాయలను హంసవింశతి 
ప్రస్తా మిచింది. ఈ నాటికీ తెలుగు నేలమీద ఇవి ప్రసిద్చి 

౩ _మగజెల్ల: సాల్మన్‌ చేప అంటే ఇదే! "పోలింకమస్‌” తెగకు చెందినది. 
శాస్త్రీ యుగా "హెమిక్యాంపూ మార్డినేటస్‌” అంటారు. "స్వైన్‌" 
చేపలని వీటికి పేరు. బుడత మగ అని కొ న్ని ప్రాంతాల్లో పిలుస్తారు 

* _మట్టగిడస, మట్టగుడిసె,: అన్ని వ్యాధుల్లో నూతినదగినవిగా వీటికి 
ప్రసిద్చి 

* మలుగు: మలుగు చేపల గురించి హంసవింశతిలో ఉంది. 
మల్లు మీను పాపమీను, శృంగి అని కూడా పిలుస్తారు 

* మల్లిమొట్ట మొట్టమీను నల్లమొట్ట, ఎర్రమొట్ట అనే రకాలున్నాయి. 
"స్నేక్‌ హెడ్‌ చేప”, "ముర్రెల్‌ చేప” అని పిలుస్తారు 

౩౨ ముల్డువల "ఊల్ప్‌ హెర్రింగ్‌" చేపలని వీటిని పిలుస్తారు వీటిలో 
ముల్లు వల వల అని రెండు రకాలు మనకుదొ రుకుతున్నాయి. 

* _మాతి, మత్తి: గోధుమ వర్ణపు మూడుతోకల చేప అని పిలుస్తారు 

అ ముకుదొమ్మ: హంసవింశతిలో పెర్గొన చేప. ఆప్రికాలోని 
సియెర్రాలియోన్‌ ప్రాంతాల సాంఘిక జీవిత చరిత్ర గ్రంథంలో 16వ 
శతాబ్ది నాటి ఒక ఆఫ్రికన్‌ జానపద గీతం ఇంగీషు అనువాదంలో 1//6 
9౭6 46104 60౧౧౧౭౧6 686 1//0 600౧౫4 /] ౧6/ 686 ౬ రంగా౧౫& 
అంటూ ఆ పాట సాగుతుంది. ఇది ఆఫ్రికాలో కూడా అదే పేరుతో 
ఉన్న చేప కావచ్చకుంటాను. 

* _ ముచ్చంగి, ముచాంగి: ఇది కూడా హంసవింశతిలో పేరొన చేపే. 
సింగపూర్‌ లో "చాంగి" అంతర్జాతీయ చేపల మార్శెట్‌ ఉంది. 
బహుశా ముచ్‌+చాంగీ అనే రెండుపదాల కూడికతో ఈ పేరు ఏరాడి 
ఉండవచ్చు. 

౩౨ ముల్లు వాలుగ క్యాట్‌ ఫిష్‌ కు సంబంధిచిన చేప 

* _మృద్గం: వైట్‌ కార్ప్‌ అంటారు. మృగల్‌, అర్జు, యెర్రమోస పేర్లతో వివిధ 
ప్రాంతాల్లో పిలుస్తారు 

౩ _మెత్తడి, మెత్తళ్ళు: సముద్ర చేపలు: నూనె ఎక్కువగా ఉంటుంది. 








మన ఆహారం రం 


* మొరవ: దీని నడుము 1%/ ఆకారంలో ఉంటుంది. ముదురు నీలపు 
చేప, 

౩ _మోరపక్కె, మోరపాక;ు మోరపక్కెర పేరుని హంసవింశతి 
ప్రస్తా మిచింది. దీన్ని స్పోర్ట్‌ ఫిష్‌ అంటారు. 

* _మోసు: మంచినీటి సరస్సుల్లో ఎక్కువ పెరుగుతాయి. జాగ్రత్తగా 
తినకపోతే ముల్లు గొంతులో దిగబడుతుంది. 

* రంపపు సొర: యాహ్ల, హత్తూ తయీను అంటారు. "సా ఫిష్‌” పేరుతో 
ప్రసిద్దం. మూతి రంపంలా ఉంటుంది. రంపపు సొర, చిన్న రంపపు 
సొర అనేరకా లున్నాయి. ఇవి "స్కేట్‌ ఫిష్‌” కు సంబంధించిన 
చేపలు 

* _రాగండి: చేపల పులుసు పెట్టు కోవటానికి అనుగుణంగా ఉండే చేప. 
చాలా మంది ఇష్టపడే చేప ఇది. 

* రొయ్య, సింకు రొయ్య: మృదువైన మాంసం. మెదడు వ్యాధుల్లో 
మంచివి. మగటిమిని పెంచుతాయి. కూనిరొయ్య, నీలకంఠ, 
పూరొయ్య, చింగుడు రొయ్య, బొనుగురొయ్యలు మనకు 
దొరుకుతున్నాయని శేషగిరిరావు గారు వ్రాశారు. 

* _ రాతికొరుకు, రాతిగొరక; హంసవింశతిలో రాతిగొరక ప్రస్తావన ఉంది. 
స్నేపర్‌ చేపలకు సంబంధించినవి. రాక్‌ చేపలని పిలుస్తారు ఎర్ర 
గొరక, సామర్డు అనే నామాంతరాలున్నాయి. 


౩ _లఅత్తిచేప: ఎర్రగా ఉండేదనే అర్జంలొ ఈ పేరు వచ్చి ఉంటుంది. 
రక్తమత్స్యములనే పేరుతో, రాజనిఘంటువులో చెప్పిన ఎర్ర చేపలు. 

9 వంజరం, వంజు, కోనెమ, ఎల్లరి: సీర్‌ చేపలని, కింగ్‌ ఫిష్‌ అనీ 
పిలుస్తారు పట్టు కొన్నప్పుడుతిరగబడి పోరాడుతాయి. 


అ వట్టిపరిగె ఊరవేయకుండా ఎండించిన చేప. ఉప్పు చేపకన్నా 
మంచివని భాఅవిస్తా రు 


9 _వడగవ్వ: ఇంగ్తీషులో మోజర్ర చేపలని పిలుస్తారు జగ్గరి, కరిణిగవల, 
వరిపిండికూడెలు అనే నామాంతరాలున్నాయి. 


* వల్లిక, వల్లా వల్లిక తట్ట: సిలురస్‌ బొయాలిస్‌ అనేది శాస్తీయనామం. 





మన ఆహారం ర 


* వాలుగ: "ట్రిచివూరస్‌ లెప్టూ ్యరస్‌' అనేది శాస్త్రీయనామం. మంచినీటి 
షార్క్‌ చేపలివి. వాలువ అని కూడా పిలుస్తారు చేపకు వాలుగ ఒక 
పర్యాయపదం. చేపకన్నులున్న సుందరిని “వాలుగకంటి” 
అంటారు. వాలుగడ అంటే, మీనకేతనుడు(మన్మధుడు). 
"వాలుగమీలుమిట్టి పడగ' "కొర్రమీనుల తండ్రి కొలుపులెంకలకిచ్చె, 
వాలుగలను సంగడీలకిచ్చె” కవిప్రయోగాలున్నాయి. 

౨ _వాలుగటెంకి: పొలుసులెక్కువగా ఉండే చేప. "రైనోబేటస్‌ లేరిన్‌” దీని 
శాస్త్రీ యనామం. 

౩ _వింజిలి, వింజరము: సీర్‌ ఫిష్‌ అంటారు. "ఇందో పసిఫిక్‌ సముద్రాల 
మత్స్యరాజం” అని దీనికి పేరు. 

* _వెలిమొట్ల, వనమొట్ల, కుక్సమొట్ల, మొట్లచేప: "బోంబేడక్‌” చేపలని 
పిలుస్తారు "బుమ్మలో చేప” లని బెంగాలీలు పిలుస్తారు శకులము: 
బహుశా శల్కం అనే పెరుతో పిలిచే పొడవైన చేప ఇదే కావచ్చు. 
రెండు తెడ్లవంటి రెక్కలుంటాయి! దీని మాంసం ముసలితనాన్ని 
జయిస్తుందని రాజ నిఘంటువులో ఉంది. 

9 _శీలపోటు: "బర్రాకుడా” చేపలంటారు. శీలపోటు, చారల శీలపోటు 
అని రెండురకాలున్నాయి. 

* _సావళ్ళు: డెస్మోడిమా పోలిస్టిక్టమ్‌ అనే శాస్నీయ నామంతో దీన్ని 
పిలుస్తారు ఇది సముద్రం పైన కనిపించిందంటే భూకంపం గాని 
సునామీ గానీ రానున్నదని ఒక నమ్మిక. సముద్రం లోపల 
భూకంపం స్పందనలను ఇవి పసిగట్టి నీటి పై భాగాలకు చేరతాయి. 

9 _సందువా చేపలు, నల్ల సందవ చేపలు: ఇవి సముద్ర చేపలు, నూనె 
ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తా యిబలప్రదం. ఎక్కువగా 
తింటే బీపీని, వేడిని పెంచుతాయి. పోమ్‌ ఫ్రెట్ట్‌ చేపలని పిలుస్తారు 
వీటిలోనే తెల్‌ చేపలు కూడా ఉన్నాయి.పోమ్‌ ఫ్రెట్‌ సిల్వర్‌ అంటారు. 
చేదువళ్ళు, తెల్లసందవ అని కూడా తెలుగులో పిలుస్తారు 

* _సొరచేప,చొర, వేయి దంతాల మీను, సహస్ర దంపష్టి చొరమీను, 
సోరంగి: పెద్ద షార్క్‌ చేపఅన్ని రోగాలలోనూ తినదగినవి. నల్లగా ఉండే 
సొరచేప అపకారం చేస్తుంది. షార్క్‌ చేపల్లొ చాలా రకాలున్నాయి. 


బొక్కి సొర్ర(రిడ్డి బ్యాక్‌ క్యాట్‌ షార్క్‌), పులిబొక్కు సొర్ర (వేల్‌ షార్క్‌, 


మన ఆహారం రతీ 


చారల సొర్ర(జీబ్రాషార్క), సిగసొర్ర(వైట్‌ చీక్‌ షార్క్‌), నల్లరెక్కల 
సొర్ర(బ్లా కిషార్క, పులి సొర్ర(టైగర్‌ షార్క్‌, పాల సొర్ర(సొర్రు, పసుపు 
కుక్క సొర్ర(యెల్లొ డాగ్‌ షార్క్‌), కొమ్ము సొర్ర(యారోహెడెడ్‌ షార్క్‌) 
అనే రకాల సొర చేపలు మన ప్రాంతాల్లో దొరుకుతున్నాయని చేపల 
పరిశోధకుడు శ్రీ సి వి శేషగిరిరావు వ్రాశారు. 


* _సోరంగి; సురంగీ అనికూడా అంటారు. "ఇండియన్‌ వైటింగ్‌ చేపలు” 
అని పిలుస్తారు చేపల ప్రియులకు సొరంగి చాలా ఇష్ట మైన చేప. 
"అరటికాసి” అని కృష్ణా జిల్లా లోఅంటారు. 

* హింసా: "క్తుపియా పలసా” అనే శాస్త్రీయనామం కలిగిన పెద్ద చేప. 
ధవళేశ్వరం దగ్గర బాగా దొరుకుతాయని బ్రిటిష్‌ కాలంనాటి గోదావరి 
గెజిటీర్‌ లో వ్రాశారు. 

ఇవి కాక, గుర్తించవలసిన మరికొన్ని తెలుగు పేర్లున్నాయి. అల 

ఆకుజెల్ల, ఇంగిలిక, ఇల్లొ పుచేప కట్లచేప, కబళం, కలుగురుజు, కవసు, 
కొమ్ముచోర, కోయంగి, కొయ్యంగచేప,గడి మోస్సు గెజ్హె గెండ, గొల్లదొందు, 
చలదంగం, చిక్రపల, చిత్రఫలక, ఛిత్తర, చిత్రాయి,చిలిచిమం, చిరమీను, 
ఒడగల్లు, కంకత్రోటలు, కుంటముక్సు., గూర ముక్సు, చంపలు, తోొల్లిక, 
దొందు, నడమీను, నారజెల్ల, నాల్గుచేప, పక్షే పరిక, పూమీను, పోటగళం, 
మడిస, మడుగురొయ్య, మారుపు, మారువం, మావురం, మిసి, మురలం, 
ముల్తో లిక రామలు, వందొందు, వాతికమీను, వోడ్రము, వోదా అము, 
శిశుకము, సంకోచము, సవిదలు, సంపరం మొదలయిన పేర్లలో కొన్ని ప్రాచిన 
కాలంనాటి సాహిత్నాధారాల్లోంచి తీసినవి. వాటిలో కొన్సి ఇళ్ళ పేర్షుగానూ, 
ఊళ్ళ పేర్తుగానూజన్నాయి. క్షేత్రస్తాయిలో పరిశీలన చేస్తే మంచి సమాచారం 
దొరుకు తుంది. తెలుగుచేపలమీద లోతైన అధ్యయనానికి ఈ ముడిసరుకు 
ఉపయోగ పడుతుంది. 
మద్యపానం 

మాంసాహారం తరువాత చెప్పుకోవలసిన అంశం మద్య పానం! 
బుగ్వేదకాలం నుంచి మద్యపానం ఆడా, మగా అందరికీ అలవాటే 
అయినప్పటికీ, అటు ఉత్తరాదిలో గానీ, ఇటు దక్షిణాదిలొ గానీ భారతీయులు 
తాగుబోతులు కారు. ఎక్కువ మంది ఉత్సవాల సమయంలోనూ, 
కుటుంబపరమైన కార్యక్రమాలలోనూ మాత్రమే మద్యపానం చేసేవారని 


మన ఆహారం ర్‌ 


మెగస్తనీసు వ్రాతలను బట్టి తెలుస్తోంది. సగటు భారతీయుడు చట్టాన్ని 
పాటించే విధంగా జీవిస్తా డనేప్రశంస విదేశీ సందర్శకుల వ్రాతల్లో కనిపిస్తుంది. 

మెగస్తనీసు కొందరి గురించి ఘాటయిన విమర్శ కూడా చేశాడు. 
“| 0ల/ 686 2|/2/5 2[006 2౧6 0ల/ ౧2౪/6 ౧౦ ₹౫66 ౧౦౬౧5 ౪06౧ గ౧6౭|5 
౭2౧6 €0 06 18660 0)౫/ 8|| 1౧ ౦0౧౫౧౫౦౧ 066 640% 0౧6 626 ౪/6౧ ౧6 16615 
1౧౦11౧66.” వేళా పాళా లేని భోజన అలవాట్లు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు, 
ఏది దొరికితే దాన్ని ఒక్కడే కూర్చుని తినటం లాంటి అలవాట్లు న్నవారిని 
మెగస్టనీసు విమర్శించాడు. మిధ్యాహార విహారాలే వ్యాధికి కారణం 
అవుతున్నాయని వైద్యశాస్త్రం హెచ్చరించి, భోజన విధిని ప్రత్యేకంగా 
సూచించింది. మన ఆహారపు అలవాట్ల వెనుక పని చేసిన ఆ అదృశ్యహస్తం 
వైద్యుడే! 





మన ఆహారం ర్రిగ్రి 


5వ ప్రకరణం 


మిన అన్నం౦- పప్పు, కూర, పచ్చడి 


సుశ్రుత సంహిత చికిత్సా న్టానంలో “"భోజనాని విచిత్రాణి పానాని 
వివిధాని చ/వాచ: శ్రోతాను గామిన్యస్త్వ్రచ: స్పర్శ సుఖాస్టథా” - అని, అన్నం 
ప్రాధాన్యతని వివరించే ఒక సూత్రం ఉంది. నవయౌవన స్తీ పురుషులు 
పక్కపక్కన కూర్చుని విచిత్రమైన భోజనాలు, అనేక రకాల వంటకాలు, 
చిత్రమైన పానీయాలు తీసుకొంటూ ఉన్నప్పుడు, ఆ ఇద్దరి మధ్య వినసొంపైన 
సంభాషణలు సాగాలి. చక్కని పాటలు వినిపిస్తూ ఉండాలి. పూవులూ సుగంథ 
లేపనాదులు మత్తె క్కిస్తూఉజండాలి. స్పర్శా సుఖమైన ఆలోచనలతో కబుర్లాడు 
కుంటూ, మనసుకు ఉత్సాహం ఇచ్చే అంశాలతో సంతోషంగా అన్నం తిని, 
తాంబూలం వేసుకొన్నప్పుడు ఆ ఇద్దరికీ లైంగికశక్తి అనేది గుర్రంతో సమానంగా 
ఉంటుందట. సుస్రుత సంహితలో సుశ్రుతుల వారు 2,000 యేళ్ళ నాడే ఈ 
విషయాన్ని పేర్కొన్నారు. 
లైంగిక సమర్దత విషయంలో గుర్రానిది పెట్టింది పేరు. గుర్రాన్ని వాజీ 

అంటారు. గుర్రం అంత సమర్దతనిచ్చే ద్రవ్యాలను వాజీకర (2010615103) 
బౌెషధాలని పిలుస్తారు పైన చెప్పిన కమ్మని అన్నాదులన్నీ మంచి 
వాజీకరాలేనని దీని అర్దం. అన్నం అంటే, పోషించేదీ, ఆయుష్షు నిచ్చేది 
సంరక్షించేది మాత్రమే కాదనీ, సంసార జీవితాన్ని సుఖమయం చేసేది కూడా 
అనీ సుశ్రుతాచార్యుడి మతం. అన్నం ప్రాధాన్యతని ఇలా మనం అర్దం 
చేసుకోవాలి. 

అన్నానికి. 'భక్త, 'అంధ” 'ఓదన” 'భిస్సా, 'దీదివి అనే 
ర్లున్నాయన్నీ కొన్నిచోట్ల 'కూరం' అని కూడా అంటారనీ 'భావప్రకాశ' 
ద్యగ్రంథంలో "భక్త మన్నం తథాంధస్ప క్వచిత్కూరంచ కీర్తితం” అనే 
కులో పేర్కొన్నారు. 

అంథ, కూరం శబ్దా లకు అన్నం అనే అర్ధమే ఉందని ఈ వైద్యగ్రంథం 
చెప్తోంది. ఆప్బే సంస్కృత నిఘంటువు (పే.129) లో అన్నం అంటే, ఒక జాతి 
ప్రజలు, ఆంధ్రులు అనే అర్జాలున్నాయి. ఆంధ్రులను అన్నం అనే పేరుతో 
పిలిచారన్నమాట! చావు లేని వారనే అర్జంలో అమృతాంధసులనే పదం కూడా 
కనిపిస్తుంది. ప్రోటో ఇండో యూరోపియన్‌ పదరూపాల్లో 'అంధథ్‌' శబా నికి 


-- 
వై 
ళో 





మన ఆహారం ౮్ర/ 


మనిషి అనే అర్ధమే ఉంది. 2౧౪౧౧౦౧౦|౦ర/ అనే మానవ సంబంధ శాస్తానికి 
మూలమైన 2౧౪౧05 పదానికి ఈ అంథ్‌ మూలం! అంథ్‌ అంటే మనిషి. తంథ్‌ 
అంటే ఆంధ్రుడు. అంథ్‌ అంటే, అన్నం. అన్నం అంటే ఆంధ్రుడు. 


అన్నం గురించినవిశేషాలు మరికొన్ని ఉన్నాయి. వియత్నాం 
దేశాన్ని 1945 వరకూ 'అన్నం' అని వియత్నామ్‌ వారిని అన్నామైట్స్‌ అని 
పిలిచేవారు. బావోదాయి చక్రవర్తి 'వీయేత్‌-నమ్‌' అనే ప్రాచిన కాలం నాటి 
పేరుని తిరిగి తెరమీదకు తెచ్చి, వియత్నాం దేశంగా వ్యాప్తిలోకి తెచ్చాడని 
చరిత్ర. "అన్‌-నన్‌” అంటే, చైనా భాషలొ 'దక్షిణ భాగం' అని అర్దం. అత్యంత 
ఆశ్చర్యకరంగా 'ద్రావిడ' అనే పదానికి కూడా దక్షిణానికి వెళ్ళినవారు అనే 
అర్ధం! ఆంధ్రుల్ని, వియత్నా మీయుల్ని అన్నం అనే పిలవటానికీ 
అంతర్జాతీయ కారణాలు ఏవైనా ఉండి ఉంటాయేమో తెలియదు 

అన్నం తినటానికి వేళాపాళా తప్పనిసరిగా ఉండాలి. వేళకు అన్నం 
తింటేనే ఆయువు, వీర్యపుష్టీ బలం, శరీరకాంతి, పెరుగుతాయి. దప్పిక, 
తాపం, బడలిక, అలసట తగ్గు తాయి. ఇంద్రియాలన్నీ శక్తి మంతం అవుతాయి. 


యోగరత్నాకరం అనే వైద్య గ్రంథంలో అతి వేడిగా పొగలు 
గక్కుతున్న అన్నం బలాన్ని హరిస్తుందనీ ఎండిపోయిన అన్నం అజీర్తిని 
కలిగిస్తుందనీ, అతిగా ఉడికినదీ, అతిగా వేగినదీ, నల్లగా మాడినదీ అపకారం 
చేస్తాయనీ సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తుందనీ, అతిద్రవంగా 
ఉన్న ఆహారాన్ని తీసుకొంటే దగ్గు జలుబు, ఆయాసం వస్తాయనీ దేహ 
కాంతిని, బలాన్ని హరిస్తాయని మలబద్దత కలిగిస్తా యనీఉంది. 


బియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. 
జ్వరంలో పెట్టదగినదిగా ఉంటుంది. గాడిద పాలతో వండిన అన్నం పక్షవాతం, 
క్షయ రోగాలలో మేలు చెస్తుంది. ఆవుపాలతో వండిన అన్నం వీర్యకణాల 
వృద్చినిస్తుంది. రాత్రిపూట వండిన అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే 
తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు తిన్నది వంట బట్టని 
అమీబియాసిస్‌ వ్యాధి, గ్యాస్టయిటిస్‌ అనే పిగుపూత వ్యాధి తగ్గుతాయి. 
వేయించిన బియ్యాన్ని మజ్జిగలో వేసి వండిన అన్నం విరేచనాల వ్యాధిలో 
బౌషధంగా పని చేస్తుంది. వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే 
శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉంటుంది. ఆయా ధాన్యాలను బట్టి 








మన ఆహారం 08 


కొద్దిగా హెచ్చు తగ్గులున్నప్పటికీ రాగి, జొన్న సజ్జ, గోధుమలతో వండిన 
అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. 
గోధుమ అన్నం 

సింధూ నాగరికత క్రీస్తు పూరభ్రి 1750 దాకా సజీవంగా ఉందని 
చెప్తారు అదే కాలంలో గోదావరి కృష్ణా నదుల పరీవాహక ప్రాంతంలో బార్డీ 
గోధుమ, వరి, జొన్న, నువ్వులు, ఆవాలు, శనగలు, పెసలు, మినుములు, 
ఉలవలు మొదలైన ధాన్యాలను పండించారు. అయితే అదే కాలంలో ఇక్కడ 
తెలుగు నేల మీద కూడా గోధుమలను బాగా పండించారని *యాగ్రో ఇకో 
సిస్టమ్‌ ఆఫ్‌ సాత్‌ ఇండియా” అనే గ్రంథంలో కె ఆర్‌ కృష్ణ పేర్కొన్నారు. మన 
ఆహార చరిత్ర గురించి మనం తెలుసు కోవటానికి ఈ గ్రంథం బాగా 
ఉపకరిస్తుంది. సింధువులతో తెలుగు నేలకు రాకపోకలు ఉండేవని, వాణిజ్య 
సంబంధాలు నడిచేవని చరిత్రకారులు చెపు న్నారు మధ్యధరా సముద్ర 
ప్రాంతం నుంచి చైనా వరకూ గల దక్షిణాగ్నేయ ఆసియా భూభాగంలో అత్యంత 
ప్రాచీన కాలంలోనే గోధుమలను పండించారు. పెర్టయిల్‌ క్రిసెంట్‌ పేరుతో దీనిని 
పిలిచారు. జొన్న, సజ్జ లాంటి ఆఫ్రికన్‌ తృణ ధాన్యాల శిలాజాలు సింధూ 
త్రవ్వకాలలో లభించాయని పేర్కొంటున్నారు. క్రీ.పూ. 2,000 నాటివిగా వీటిని 
భావించారు. 


సంగమ సాహిత్యం తొలి భాగాలలో "కో-తుంపాయ్‌” అనేమూల 
ద్రావిడ నామంతో గోదుమలను వ్యవహరించినట్టు కనిపిస్తుంది. అది 
గోదుంపాయ్‌ అయి, కోటుమాయ్‌ అని తమిళ బాష లోనూ, “*గోది* అని ఇతర 
ద్రావిడ భాషల్లో నూ మార్పు చెందిందని మైకేల్‌ విజ్చెల్‌ పండితుడు 
పేర్కొన్నాడు. తెలుగులో "ఉమ" అంటే ధాన్యం. ఉమ్యం అనే తెలుగు పదానికి 
ధాన్యం పండే నేల-పంటచేను- అని అర్దం. ఈ ఉమ్‌ పదానికి అనుబంధంగా 
ఉముక లేదా ఊక పదం తెలుగులో ఏర్పడింది. ఊక అంటే ధాన్యం పైన పొట్టు. 
గోద్‌+ఉమ= గోదుమ అనే పదానికి బహుశా ఎర్రని కూటిగింజలు అని తెలుగు 
అర్దం కావచ్చు. 

15వ శతాబ్ది కాలంలో దక్షిణాదినుంచి వెలువడిన ఆయుర్వేద 
గ్రంథాలలో యోగరత్నాకరం, భావప్రకాశ ముఖ్యమైనవి. ఈ రెండింటిలోనూ 
చాలా వంటకాల ప్రభావం మన శరీరంమీద ఏ విధంగా ఉంటుందో 
వివరించారు. వాటిలో చాలా పిండివంటలు గోదుమ పిండితో చేసినవ 





మన ఆహారం ౮రి 


ఉన్నాయి. శనగపిండి వాడకం చాలా తక్కువ కనిపిస్తుంది. గోధుమపిండిని 
ముఖ్యంగా చిరుతిళ్ళు తయారు చేసుకోవ టానికి ఎక్కువగా వాడేవారు. 
ఎక్కువ మంది తెలుగువారికి ప్రధాన ఆహారం రాగులూ, జొన్నల! వరిపంట 
ఎక్కడో తప్ప విస్తారుగా పండిన పంట కాదు. గోదుమపిండితో ఇతర ఆహార 
పదార్దాలను తయారు చేసుకొనేవారు. 


నిజానికి గోదుమలు మంచి బలవర్దక ఆహారం. రక్తవృద్చిని 
కలిగిస్తాయి ఆయుష్షునీ దేహకాంతినీ పెంచు తాయి. శరీరానికి 
మృదుత్వాన్నిస్తా యి వాత వ్యాధులను తగ్గించటంలో బెషధంగా పనిచేస్తాయి 
కంటికి చలవనిస్తాయి శరీరంలో నీటిని లాగేస్తాయి లివర్‌ జబ్బులూ, డె 
మూత్రపిండాల వ్యాధుల్లో గోధుమను నిరభ్యంతరంగా వండి పెట్టవచ్చు. 
ఆపరేషన్‌ అయిన వారికి, గాయల పాలయిన వారికీ గోధుమ మంచి ఆహారం. 
చిక్కని గోదుమ జావలో పెరుగు కలిపి, బాగా చిలికి, తగినంత ఉప్పూ, వాము 
కలిపి తాగితే, జీర్ణకోశ వ్యాధుల్లో మేలుచేస్తుంది. పేగుపూత, అమీబియాసిస్‌, 
నీళ్ళ విరేచనాల వ్యాధుల్లో మేలు చేస్తుంది. అతిమూత్రవ్యాధిలో మూత్రాన్ని 
ఎక్కువ కాకుండా ఆపుతుంది. చిక్కి శల్యమై పోతున్నవారికి మంచి 
శక్తినిస్తుంది. పిల్లలకు బలవర్దకంగా ఉంటుంది. గోధుమలను తడిపి మూట 
గట్టి ఉంచితే రెండురోజుల్లో మొలకలొస్తాయి ఈ మొలక గోదుమలను 
ఎండించి మరపట్టించుకొంటే అత్యంత శక్తిదాయకంగా ఉంటాయి... గోదుమ 
మొలకలను గాంధీ గారు ఎక్కువగా ఇష్టపడే వారట. ఆంధ్రప్రదెశ్‌ లో గాంధీజీ 
అనే పుస్తకంలో గాంధీ గారికి గోధుమ మొలకలను తెలుగు వారే పరిచయం 
చేశారని ఉంది. 
జొన్నన్నం 

జొన్నన్నం ప్రపంచ వ్యాప్తంగా పేదవాడి ఆహారం. ధనికుల్లో కూడా, 
స్టూ లకాయు, రక్తపోటు, షుగర్‌ వ్యాథి వచ్చిన తరువాత, తిండి విషయంలో 
ధనిక బీద తేడా ఏముంటుంది? ఈ రోగాలొస్తే రంభ కూడా ఏకులు వడికి, 
విష్ణువు పొలం దున్ని, మన్మథుడంతటి సుకుమారుడు కూడా జొన్నన్నం 
తిని జీవించాల్సిందే! 

30 దేశాలలో 500 మిలియన్ల ప్రజలు జొన్నలను ప్రథాన ఆహార 
ధాన్యంగా తీసుకొంటున్నారు. సింధునాగరికత నడిచే కాలంలో కృష్ణా గోదావరీ 
పరీవాహక ప్రాంతాలలో జొ న్నల్నీ బాగానే పండించారు. అయినా, జొన్నలంటే 





మన ఆహారం 100 


మనకు చిన్న చూపే! తెల్లన్నం తిన్నాక జొన్నన్నం తినాలంటే, శ్రీనాథుడు 
పడ్డ అవస్థలన్నీ పడాల్సి వస్తుంది. 

తమిళంలో చోళమ్‌, చొణ్జిల్‌ అనీ, కన్నడంలో జోళా అనీ పిలిచే ఈ 
జొన్నల్ని సొన్న, జెన్న, జోనెల్‌... ఇలా ద్రావిడ భాషల్లో పిలుస్తారు పర్షియన్‌ 
భాషలో జురత్‌, జురుత్‌ అంటారు. నాప అంటే జొన్నలు. నాపచేను జొన్న చేనే! 
నవ్విన నాపచేనే పండు తుంది అనే తెలుగు సామెతలో ఈ నాప పదం 
కనిపిస్తుంది. ఎండి, మోడయిన జొన్నమొక్క చిగిర్బ్చినప్పుడు దాన్ని నాము” 
అంటారు. పునరుజ్జీవ నాన్ని పొందిందని దీని అర్ధం. "నిండారునాముతో బండి 
రక్కసుడు రాగుండియల్‌ బగులంగ జెండినాడు"” అని కవి ప్రయోగం ఉంది. 
'నిండారు నాము' అంటే శక్తిని తిరిగి పుంజుకోవటం. "దండిపైరు జొన్నలు" 
అంటే ప్రధాన ఆహారంగా ఉండే జొన్నలని! పక్వానికి రాని లత జొన్నగింజల్ని 
ఊచబియ్యం అనీ, పిసికిళ్ళు అనీ పిలుస్తారు ఇతర ధాన్యాల కన్నా ఇనుము, 
జింకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జొన్నలు ఎక్కువ కేలరీలను 
పెరగనీకుండా శక్తినిస్తాయి 


కరువు కాలంలో పండి, అన్నార్తిని తీరుస్తాయి తక్కువ నీరు, 
తక్కువ ఖర్చుతో ఇవి పండుతాయి. 2025 నాటికి 25% నీటి వనరులు 
తగ్గిపోతాయని అంతర్జాతీయ నీటి సంస్థ హెచ్చరిస్తోంది. జొన్నల్ని 
పండించటానికి, తినటానికి అలవాటు పడితే నీటి వనరుల్ని ఒక్కశాతం 
అయినా ఆదా చేయగలుగుతా మన్నమాట. 55% జొన్నల్ని మానవ 
ఆహారంగానూ, 33౩% పశువుల మేతగానూ, 12% పారిశ్రామిక అవసరాలకు 
గానూ ఉపయోగిస్తు న్నారు. తీపిజొన్నల్ని చెరుకు రసానికి బదులుగా, 
సారాయి పరిశ్రమలో, ముఖ్యంగా ఇథనాల్‌ అనే మాదక ద్రవ్య తయారీలో 
ఉపయోగిస్తు న్నారు 

గోధుమలలో ఉండే, గ్లూటెన్‌ అనే మృదువైన ప్రొటీన్‌ చాలామందికి 
సరిపడటం లేదు. జొన్నల్లో గ్లూటెన్‌ ఉండదు. అందువలన ఈ ప్రత్యామ్నాయ 
ధాన్యం మీదకు ప్రపంచం తన దృష్టి సారించింది. 

ఒకవైపున జొన్నలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా డిమాండ్‌ 
పెరుగు తుంటే, మరోవైపున మనవాళ్ళు జొన్నపంటను_ తగ్గించు 
కొంటున్నారు. గడచిన రెండు దశాబ్దా లకాలులో12 మెట్రిక్‌ టన్నులనుంచి 7 
మెట్రిక్‌ టన్నులకు జొన్న ఉత్పత్తి భారత దేశంలో పడిపోయిందని ఇక్రిశాట్‌ 


చమునజహారతి ||| కా 


నివేదిక చెప్తోంది. ఈ లోగా ప్రపంచ మార్కెట్టు ని అమెరికా కబళించి వేసింది. 
తన ఉత్పత్తికన్నా ఎక్కువ ఎగుమతిని అది చేయగలుగుతోంది. 


రంగు రుచి వాసనా లేకుండా తటస్థంగా ఉంటుంది కాబట్టి 
జొన్నపిండి ఏ ఇతర వంటకంలో కలుపు కోవటానికైనా అనుకూలంగా 
ఉంటుంది. అమెరికాలో పండే తెల్ల జొన్నల పిండికి జపాన్‌ ద్వారాలు 
తెరిచింది. జపానులో చిరుతిళ్ళు (స్నాక్స్‌) ఇప్పుడు ఈ పిండితోనే చేస్తు న్నారు 

“ధవళో యావనాళస్తు గౌళ్యో బల్య స్తీ దోషజిత, వృష్యో 
రుచిప్రదశ్శీఘ్రు: గుల్మ వ్రణాప:” అంటూ తెల్లజొన్నలే శ్రేష్టం అంటుంది 
ఆయుర్వేదం. _ తెల్లజొన్నలు బలకరం, రుచికరం. వీర్యవృదినిస్తాయి 
లైంగికశక్తిని పెంచుతాయి. షుగర్‌ వ్యాథిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య 
ఇదే! జొన్నలు ఆ విధంగా మేలు చేస్తాయి గర్భాశయ దోషాలున్న స్తీలకు 
జొన్నలు బెషధంగా పనిచేస్తాయి తినగానే శరీరానికి వంటబడతాయి. 
ఆపరేషను జరిగిన వారికి గాయాలపాలిట పడ్డవారికి ఇవి మంచినిస్తాయి 


గోధుమపిండి ఒక గరిటె, జొన్నపిండి ఒక గరిటె కలిపి పుల్కాలు, 
చపాతీలు చేసుకొంటే, రుచిగా ఉంటాయి, తేలికగా అరుగుతాయి, బియ్యానికి 
ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మెత్తదనం కోసం బార్లీషిండి కలుపుకోవచ్చు. 
బియ్యంలో ప్రొటీన్‌ 6గ్రాముల కన్నా తక్కువగా ఉంటే, జొ న్నల్లో 10.4, అలాగే, 
బియ్యంలో కేల్లియం 10.4 గ్రాములు ఉండగా జొన్నల్లో 25ఉన్నాయి. ఇంకా బి 
కాంప్పెక్సు ఖనిజాలు పీచు పదార్థాలు, ఇవన్నీ బియ్యానికన్నా జొన్నల్లో నే 
ఎక్కువ. 

జొన్నన్నం, జొన్నంబరి, జొన్న సంకటి, జొన్న రొట్టిలు జొన్నరవ్వ 
ఉప్మా, జొన్న కిచిడీ, జొన్న పేలాలు ఇవన్నీ జొన్నలతో రుచికరంగా 
చేసుకోవచ్చు. గోధుమపిండితో కలిపి పూరీ పరోటా కూడా చేసుకోవచ్చు. 
పెసరపప్పు, జొ న్నరవ్వ కలిపి వండిన జొ న్నపులగం చాలా రుచిగా ఉంటుంది. 
జొన్న పేలాలు షుగర్‌ రోగులకు మంచివి, పేగులకు శక్తినిస్తాయి చిన్నపిల్లల్లో 
కలిగే షుగర్‌ వ్యాధిలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకే ధాన్యానికి 
అలవాటు పడిపోకుండా ప్రత్యామ్నాయ ధాన్యాలు కూడా తింటూ ఉండటం 
అవసరం అని శాస్త్రవేత్తలు చెప్పు వి వీర్యకణాలు తక్కువగా ఉన్నవారు 
రోజూ జొ న్నపేలాలు తింటూ ఉంటే విర్యానికి చలవనిచ్చి విర్యకణాల సంఖ్య 
.పెంచుతాయి.. జొన్న పేలాల పిండిని పాలలో కలిపి పరమాన్నం 


మన ఆహారం 102 


కాచుకోవచ్చు. పాలలో వేసి తోడు పెట్టి తిన్నా రుచిగా ఉంటుంది. తాలింపు 
పెట్టు కొంటే కమ్మని "జొన్న దద్దో దను " అవుతుంది. 
రాగి సంకటి 


ఆఫ్రికా నుంచి ఇక్కడకు వచ్చిన వాటిలో రాగులూ, ఉన్నాయి. మన 
ఆహార ద్రవ్యాలలొ రాగులు అత్యంత ముఖ్యమైనవి. ఒక విధమైన ఎరుపు 
రంగులో ఉంటాయని రాగి లోహానికి కూడా ఆ పేరు ఇలానే వచ్చింది. 


రాగుల్ని ఫింగర్‌ మిల్లాట్‌ అంటారు. ఇది ఆప్రికా జాతి మొక్క. 
ఎల్యుజైన్‌ కొరచానా అనేది దీని వృక్ష నామం. ఆప్రికా, ఆసియా దీని ఉత్పత్తి 
స్టానాలు. భారత దేశం ఎక్కువగా పండిస్తోంది. అన్ని రకాల ఉహ్టాగ్రతలకూ 
తట్టుకో గలిగే మొక్క. కర్ణాటక రాష్ట్రం దీని ఉత్పత్తికి ప్రసిద్చి తమ వాళ్ళు 
ములు, తయిదలు. తవిదలు అనిష పేలుస్తారు 


ప్రపంచం అంతా రాగి పిండితో 'ముద్ద'(6269), అన్నం, సంకటి 
లేదా ఇతర ఆహర ద్రవ్యాలు([064661౧65), జావ, అంబలి లదా 
సూపు(౧0గ|౮86) తయారు చేసుకొంటున్నారు. రాగి పిండిని ఉడికించి 
ముద్దలాగా చేసుకొని పులుసు, చారు లేదా సాంబారు కలుపుకొని ఉదయాన్నే 
ఉపాహారంగా తింటారు. రాగి పిండితో మందపాటి అట్టు లేదా పలుచని 
పుల్కాలు కూడా వీళ్ళు చేసుకొంటారు. 


రాగులను మొక్క గట్టి ఎండించి మరపట్టించుకుంటే ఆ పిండిని రాగి 
మాల్ట్‌ అంటారు. మొక్క గట్టి సదువల జీవనీయ విలువలు ఇందులో 
స రాగి సంకటి, లోని ఉప్మా, రాగి అట్టు, రాగి పూరి, రాగి చపాతి, 
రాగి పకోడీ అన్నీ రాగి మాల్ట్‌ తో చేసుకోవచ్చు. రాగి మాల్ట్‌ తో చేసిన సంకటి 
శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. రాగి సంకటిలో మనం వండుకున్న కూర, 
పప్పు, పులుసు, పచ్చడి ఏదయినా కలుపుకొని తినవచ్చు. 

మహారాష్ట్రలో భాక్రీ, ఉత్తర కర్ణాటకలో భక్రీ అనేవి రాగి రొట్టెలు 
పుల్కాలాగా కాల్చుకొని తింటారు. రాగి అట్టు ని పోలెలు అంటాత్సు పపం. లో 
రాగి పిండిని గట్టిగా ఉడక పెట్టి అన్నం 'కలుపుకున్నటు కూరలు వగైరా 
కలుపుకొని తింటారు చేత అన ంతకంగా వాళ్ళు పిలుస్తారు 


పాలిష్‌ పట్టిన తెల్ల బియ్యం అన్నం తినే వారికిమిథియోనైన్‌ అనే 
ఎమైనో యాసిడ్‌ కావలసినంత అందదు. అందువలన మెదడు పని తీరు 
తగ్గిపోవటు, నరాల నిస్సత్తు వఏర్పడతాయి. తెల్లన్నం తినే ఎవరికైనా ఈ బాధ 


మన ఆహారం 103 





తప్పదు. జొన్నన్నం లో కూడా ఇవి తక్కువే! రాగిలో ఇది బాగా ఉంటుంది. 
అందుకని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాగుల్ని తినాలి. చంటి పిల్లలకు 
అనప్రాశన అయిన తరువాత రాగి మాల్టు నితేనెతో కలిపి కొద్ది కొద్ది గాఅలవాటు 
చేయటం మంచిది. వియత్నాంలో పచ్చి బాలింతలకు పది రోజుల పాటు 
రాగులతో ఏదో ఒక వంటకంగా చేసి పెడతారు. తమిళనాడులో కాళీిమాతకు 
రాగి పిండి ప్రసాదం పెడతారు. శ్రీలంకలో రాగిని కురక్కన్‌ అంటారు. కురక్కన్‌ 
రోటీలను ఎక్కువగా తింటారు. ఉసిరి కాయంత చిన్న రాగి ముద్దలు తీసుకొని 
మాంసం కూరలో కలుపుకొని తింటారు. ఈ రాగి ముద్దని తల్లప అంటారు. 
బియ్యప్పిండి, రాగి పిండి కొబ్బరి కోరు కలిపి ఉడికించిన వంటకాన్నికేరళలో 
'పుట్టు' అంటారు. ఉదయం పూట తినటానికి అనుకూలంగా ఉంటుంది. 


మొక్క గట్టి ఎండించిన రాగుల్ని దోరగా వేయించి మరపట్సిస్తే 
రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. రాగి పిండిని కొద్దిగా నెయ్యి వేసి దోరగా 
వేయించి, అందులో జీడి పప్ప, వేరుశనగపప్పులపొడిని ఎత్తు కెత్తు గాకలిపి 
తగినంత నెయ్యి వేసి కట్టిన రాగి లడ్డు ఎక్కువ బలకరంగా ఉంటుంది. ఎదిగే 
పిల్లలకు స్కూలు నుండి ఇంటికి రాగానే పెట్టదగిన వాటిలో ముఖ్యమైనది. దీని 
వలన పిల్లలు పొడవు పెరిగే అవకాశం ఉంది. 
సజ్జల అన్నం 

సజ్జకం అనే తెలుగు పదానికి మనోహరమైన అని అర్దం. సజ్జలు 
అలాంటివనే అర్ధంలో ఆ పేరు వచ్చి ఉండాలి. సంస్కృతంలో సర్జ: అంటారు. 
దీన్ని బట్టే సజ్జ అనే పదం ఏర్పడి ఉండవచ్చు. 

ఇటు ఆసియా నుంచి అటు ఆఫ్రికా వరకూ సజ్జలు అనాదిగా 
పండుతూనే ఉన్నాయి. ఆఫ్రికాలోనే పుట్టి క్రీ. పూ. 2,000 నాటికే భారత 
దేశానికి సజ్జలు వచ్చి ఉంటాయని చరిత్రకారులు ఊహిస్తు న్నారు సజ్జల్ని 
తెలుగులో గంటెలు అనికూడా పిలుస్తా రు బెంగాలి భాషలో బాజ్రా, తమిళంలో 
కంబు, మళయాళంలో మట్టారీ ఇలా ఒక్కో భారతీయ భాషలో వీటికి ఒక్కో 
పేరుంది. భారతదేశంలోనే అతి ప్రాచీనకాలం నుంచి పండిస్తు న్నా 
దేశవ్యాప్తమైన ఒక పేరు వీటికి లేకపోవటం ఆశ్చర్యం! 


సజ్జలంటే కోళ్ళకు, పశువులకూ మేతగాపెట్టేవనే దురభిప్రాయం 
మనలో చాలామందికి ఉంది. అది అపోహ అనీ, మనుషులు తిని 
తీరవలసినవనే భావన కలిగించవలసిన బాధ్యత సామాజిక కార్యకర్తల మీద 


మన ఆహారం 104 


ఉంది. తక్కువ నీరు, తక్కువ సారవంతమైన నేలల్లో కూడా ఇవి బాగా 
పండటంతో, గోధుమలు, వరీ పండని చోట వీటిని పండిస్తు న్నారు అలా 
ఆపద్దర్మంగా పండించటాన్ని ఫోర్ట్‌ ప్రొడక్షన్‌ అంటారు. నిజానికి, సజ్జమొక్కలు 
మొలిచిన నేల సారవంత మౌతుందని శాస్త్ర వేత్తలు చెప్తున్నారు సోయా 
పంటలకు చీడపీడలు సోకకుండా, భూమి లోంచి మొక్కలోకి ప్రవేశించే 
కొన్నిరకాలపురుగులు  (నెమటోడ్స్‌) రాకుండా ఉండేందుకు సజ్జల్ని 
అంతరపంటగా వేయటం మంచిదనేది శాస్త్రవేత్తల సలహా! 


"పెంసీడియం టైఫాడియం” అనే వృక్ష నామం కలిగిన సజ్జలు 
మనకు ఎక్కువగా పండుతున్నాయి. వీటిని పెరల్‌ మిల్లెట్‌ ఇటాలియన్‌ 
మిల్లి ట్‌అని కూడా అంటారు. అమిరికాలో పిల్లితోక ధాన్యం-02&8 ]241 [411161 
అంటారు. యూరప్‌ లో క్యాండిల్‌ మిల్లి ట్‌అనే పేరు ఎక్కువ వ్యాప్తిలో ఉంది. 
సజ్జచేను దగ్గరికి వెళ్ళి చూస్తే సజ్జకండలు నిలబెట్టి న కొవ్వొత్తు ల్లాజంటాయని 
ఈ పేర్లు వచ్చి ఉంటాయి. ఇంగ్లీషు వాళ్ళు సజ్జల్ని బాడీ బిల్లింగ్‌ సీడ్స్‌ అని 
పిలవడాన్ని బట్టీ ఈ ధాన్యం ప్రాముఖ్యత అర్దం అవుతోంది. దేహదారుఢ్యానికి, 
ధాతు వృద్చిక్షీ శక్తికీ ఉపయోగపడతాయని! ప్రస్తు తానికి చవకగానే దొరుకు 
తున్నాయి. అందుకని సజ్జలతో రకరకాల ఆహార పదార్దాలు 
తయారుచేసుకొని తినటం ప్రత్యకంగా అలవరచు కోగలగాలి. 


మొలకెత్తిన సజ్జల పిండిని సజ్జ్బమాల్ట్‌ అంటారు. మొలకెత్తిన 
తరువాత సజ్జల్లో ప్రొటీను అనేక రెట్లు వృద్ది చెందుతుంది. అందుకని సజ్జ 
మాల్టు వాడకమే శ్రేష్టం. బియ్యప్పిండితోనూ, గోధుమపిండితోనూ చేసుకునే 
వంటకాలన్నింటిని సజ్జ పిండితో కూడా చేసుకోవచ్చు..విటమిన్సు, మినరల్స్‌ 
ప్రొటీన్లు ఎక్కువగానూ, కేలరీలు తక్కువగానూ ఉండే సజ్జ మాల్ట్‌ ఎక్కువ 
ప్రయోజనకారి అని మనం గుర్తించాలి. 

సజ్జప్పాలు అంటే సజ్జ పిండితో చేసే భక్ష్యాలే! కానీ మనం 
మైదాపిండి, బొంబాయిరవ్వలతో చేస్తు న్నాం. పేరుమాత్రం అదే గాని గుణాలు 
వ్వతిరేకంగా ఉంటాయి కదా...! సజి బూరెలు, సజ గారెలు, సజ్జ చక్కిలాలు, 
సజ్జ చేకోడిలూ అన్నీ సజ్జ పిండితో చేసుకోవచ్చు. సజ్జ్పపాయసం, సజ్జ జావతో 
చేసిన సూపు సజ్జ రవ్వ ఉప్మా తేలికగా అరుగుతాయి. 

సజ్జల్లో ప్రొటీను, రాగుల్లో కేల్షియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 
రెండింటినీ కలిపి వాడుకొంటే వరి అన్నానికి నిజమైన ప్రత్యామ్నాయాన్ని 





మన ఆహారం 105 


ఆరోగ్యవంతంగా శరీరానికి అందించగలుగుతాం. రెండూ మొలకెత్తించటానికి 
అనువుగా ఉండే ధాన్యాలే! మొలకెత్తిన ధాన్యం మరింత తేలికగా 
అరుగుతాయి! సజ్జల్ని పశు పక్యాదులకే కాదు, పిల్లా జెల్లలక్కూడా పెట్ట 
దగినవి. స్టూ లకాయు, పెద్ద బొజ్జ తగ్గడానికి మొలకెత్తిన సజ్జలు బాగా 
ఉపయోగ పడతాయి. 
చద్దన్నం అంటే పెరుగన్నం 

గోపాల కృష్ణు నిచుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు 
చద్దన్నం తిన్నారని పోతన గారు వర్ణించాడు. ఆ చద్దన్నం ఎలాంటిదంటే, 
"మి/గడ పెరుగుతో మేళవించిన చల్టి ముద్ద/డాపలి చేత మొనయ 
నునిచి/చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు/వ్రేళ్ళ సందులను దా వెలయ 
నిజికి” ఇంట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వేళ్ళతో 
పట్టు కొని మీగడ పెరుగు వేసి మేళవించిన చల్లి ముద్దలో నంజుకొంటూ 
తిన్నారని పోతన గారు వర్షించారు. దీన్నిబట్టి చల్లి అంటే పెరుగన్నమేనని 
స్పష్టమౌతోంది. ఇక్కడ చలిది అనేది 'చల్ల'కు సంబంధించినదనేగాని, 
పాచిపోయిందని కాదు. చలి బోనం లేక చల్లి బోనం అంటే పెరుగన్నమే! 


గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్చి 
నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. చద్చి నివేదన అంటే, పెరుగు 
అన్నాన్ని నైవేద్యం పెట్టటం. ఇది శాంతిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ 
దేవతలు ఉగ్ర దేవతలు. అందుకని ఆ ఉగ్రత్వం శాంతించటం కోసం చది 
నివేదన పెడతారు. దధ్యోదనం అంటే పెరుగన్నంలో మిరియాలు, అల్లం, మిర్చి 
వగైరా కలిపి తాలింపు పెట్టి తయారు చేసినది. దద్దో జనానికీచలిదన్నానికీ తేడా 
ఈ తాలింపు దట్టించటంలో ఉంది. | 


కొత్తతరం నాగరీకులైన తల్లిదండ్రులకు చద్దన్నం అంటే, కూలి నాలి 
చేసుకొనేవాళ్ళు తినేదనే ఒక ఆభిజాత్యంతో కూడిన అపోహ బలంగా ఉంది. 
తెలుగు నిఘంటువుల్లో కూడా చ్చి అన్నం అంటే పర్యుషితాన్నం (56216 
1006) - ఉదయాన్నే తినే పాచిన అన్నం అనే అర్జాన్ని ఇవ్వటం కూడా ఈ 
అభిప్రాయాన్నే కలిగించింది. 

పొద్దు న్న పూట టిఫిన్లు మధ్యాన్నం పూట పలావులూ, 
బిరియానీలు, రాత్రిపూట బట్టర్‌ నాన్లూ. పొరోటీలూ తినటం ఒక గొప్ప అనుకొని 
జీవిస్తు న్నఈ ఆధునిక యుగంలో ఉదయాన్నే చద్దన్నం తినే వాళ్ళంటే 





మన ఆహారం 106 


చాలామందికి చిన్నచూపు ఉంది. అందునా, ప్రొద్దున పూట అన్నం 
తినకూడదన్నంత నిషేధాన్ని ఎవరికి వారే పెట్టు కొన్నారు 

“అయ్యా! మీరు చల్లివణ్నం తించారా...?” అనే ప్రశ్న వినగానే 
కన్యాశుల్కంలో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తుంది. చల్టివణ్ఞం అంటే, 
పెరుగన్నం! ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్టా నాలు చేసుకున్నాక ఉదయం 
పూట ఉపాహారంగా హాయిగా చల్లి తినేవారు. స్దు కంచాలు. స్టీలు క్యారేజీలు 
వచ్చాక చద్దన్నం స్థానంలో ఇడ్నీ సాంబారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమించాయి. 


చద్చీ కథ ఇది! చద్దన్నం అని ఈసడించకండి. అలా ఈసడించటం 
మన అమాయకత్వానికి మాత్రమే సంకేతం అని గమనించాలి. ఏమాత్రం 
పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పెంచకండి. చద్చి 
పెట్టండి. బల సంపన్నులుగా ఎదుగుతారు- శారీరికంగానూ, మానసికంగా 
కూడా! తెలివి తేటలు, జ్ఞా పకశక్తీపెరుగుతాయి. 
చల్ల-మజ్జిగ 

"మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు, 
దాన్ని చిలికిన మజ్జిగ దొరికే అవకాశం లేదు. కాబట్టి కైలాసంలో ఉండే పరమ 
శివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు. 
పాల సముద్రంలో ఉండే విష్ణు మూర్తికికూడా మజ్జిగ దొరకవు కాబట్టీ ఆయన 
నల్లని వాడయ్యాడు! స్వర్గంలో 'సుర' తప్ప మజ్జిగ ఉండవు కాబట్టి ఇంద్రుడు 
దుర్భలుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉంటే, చంద్రుడుకి క్షయ 
వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టు రోగు, అగ్నికి కాల్చే గుణం 
ఇవన్నీ వచ్చేవే కాదు” అంటూ, యోగరత్నాకరం వైద్య గ్రంథంలో ఓ 
చమత్కార విశ్లేషణ కనిపిస్తుంది. మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, 
వచ్చిన వ్యాధులు తిరిగి తలెత్తకుండా వుంటాయని, విషదోషాలు, 
దుర్చలత్వం, చర్మరోగాలు, క్షయ, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయని 
శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం 
అమృతాన్ని, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట!! 

పెరుగులో కలిపిన పేల పిండిని కరంభం అంటారని బుగ్వేదంలో 
ఉంది. మన్దం, కరమృం రెండూ ఒకటేనని ఆపస్తంభ సూత్రం(౧౨-౪-౧౩) 
చెప్తోంది. నూనెలో వేసి వేయించిన వేపుడు పదార్దాన్ని అతిగా తిన్నందువల్ల 
పొట్టలో బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి కరంభం చేసుకొని 





మన ఆహారం 10/ 


తిన్నట్టు బుగ్వేద వర్ణన(చూ. వేదములు-ఆయుర్వేదం: ముదిగొండ గోపాల 
రావు)కనిపిస్తుంది. ఉత్తరాది వారికి తొలినాటినుంచీ పెరుగు వాడకం ఎక్కువ. 
దక్షిణాదిలో చల్ల అంటే ప్రాణం. ఆఖరికి తెలుగు కృష్ణు డు కూడా మధురా 
నగరిలో చల్లలమ్మే అమ్మాయిల వెంటబడినట్టే వర్ణించారు మన కవులు. 

చల్ల అనే పదం అత్యంత ప్రాచీనం మనకి. పూర్వ ద్రావిడ పదం 'సల్‌', 
పూర్వ తెలుగు భాషలో 'చల్ల్‌' గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో 'అల్‌- 
అయ్‌' గానూ మారినట్టు జి బ్రొన్నికోవ్‌ "ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ 
నిఘంటువు"లో పేరొ గన్నారు. పూర్వ ద్రావిడ 'సల్‌' లోంచి చల్ల(మజ్జిగ), 
'చల్‌' లొంచి చల్ల (చల్లనైన) వేర్వేరు అర్జాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని 
గమనించాలి. చలి పందిరి, చలివందిరి, చలివంద్రి, చలివెందర, చలివేంద్రము, 
చలివేందల, చలివేంద్ర ఈ పదాలన్నింటికీ త్రాగటానికి నీళ్ళు అందించే పందిరి 
అనే అర్ధం. కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చటం మన పూర్వాచారం. ఇప్పటికీ 
చల్ల లేదా మజ్జిగని మన పెద్దవాళ్ళు దాహం అనే పిలుస్తారు చలివేంద్రాలంటే 
నీళ్లకుండలు కాదు, చల్లకుండలు పెట్టినవి 


ప్రధాన ద్రావిడ భాషలన్నింటిలో మజ్జిగ అనే పదం కూడా 
కనిపిస్తుంది. 'మచ్చికై' అని తమిళంలోనూ, 'మజ్జిగే' అని కన్నడంలోనూ 
పిలుస్తారు ప్రాకృత భాషలో 'మజ్జి -అ' సంస్కృతంలో 'మార్జిత' అంటారు. 
మజ్జిగ పదమే సంస్కృతం తదితర భాషల్లో కి వెళ్ళేందుకు అవకాశాలు 
ఎక్కువ. మనం మజ్జిగకిచ్చినంత ప్రాధాన్యత ఉత్తరాది వారు ఇవ్వరు. వారు 
పెరుగునే ఎక్కువ ఇష్ట పడతారు. ఆయుర్వేద శాస్త్రం పెరుగు కన్నా మజ్జిగే 

లబ వ టు 

మంచివని సూచిస్తోంది. 


మజ్జిగని నాలుగు రకాలుగా చేయవచ్చు. నీళ్ళు కలపకుండా, మీగడ 
తీయకుండా చిలికిన మజ్జిగని 'ఘోలకం' అంటారు. మీగడని తీసిన 
గట్టి పెరుగుని చిలికిత, అది మధితం అని, నాలుగో వంతు నీళ్ళు కలిపి 
చిలికినది 'తక్రం' అనీ, సగం నీళ్ళు కలిపి చిలికినది 'ఉదశ్విత్తం' అనీ 
పిలుస్తారు మనం ఎక్కువగా తక్రాన్ని అంటే చిక్కని మజ్జిగని వాడుతాం. 
అందుకని మజ్జిగకు 'తక్రం' అనే పేరు స్పిరపదుది. ఇది అన్ని దోషాలమా 
హరించేదిగా ఉంటుంది. 


గేదె మజ్జిగకన్నా ఆవు మజ్జిగ ఎక్కువ మేలు చేస్తాయి చిలకటం 
వలనే మజ్జిగకు తేలికగా అరిగే గుణం, అరిగించే గుణం కలుగుతున్నాయి. 





మన ఆహారం 108 


అందుకనే పాలుకన్నా పెరుగు, పెరుగు కన్నా మజ్జిగ శ్రేష్టమైనవిగా ఉంటాయి. 
పెరుగును ఫ్రిజ్జు లోంచి తీసాక, బాగా చిలికి, కొద్బిగా వెచ్చచేసి గానీ చల్లదనం 
ఆరేవరకూ గానీ ఉంచి తాగితే, మేలు చేస్తాయి తెలుగు వారు మజ్జిగతో అనేక 
వంటకాలు కూడా తయారు చేసుకొంటూ ఉంటారు. 


పుల్లని మజ్జిగలో సగం పాలు కలిపి ఉంచితే, దాన్ని 'కూర్చిక' 
అంటారు. 

మజ్జిగలో పాలు, బెల్లం తగినంత చేర్చి కాస్తే 'తేమనం' లేదా 
'తిమ్మనం' అనే వంటకం తయారవుతుంది. 


బెల్లా నికిబదులుగా అల్లం, మిర్చి, కొత్తిమిర, ఇతర సంబారాలు వేసి 
కాస్తే అది మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసును 'మోరు' అనే పేరుతో 
పిలిచేవారని "గారెలు బూరెలు చారులు మోరులు" అని ఉత్తర 
రామచరితంలో ప్రయోగం ఉంది. బెయ్యప్పిండి, అల్లం తదితర 
సంబారాలు చేర్చి ఉండలు కట్టి మజ్జిగ పులుసులో వేసి 
వండితే,'మోరుండలు' అంటారు. వీటిని ఆవడల్లా గాతినవచ్చు. 
మెంతులు తేలికగానూరి తాలింపు పెడితే అది మెంతి మజ్జిగ 


మజ్జిగలో పంచదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! ఇది హిందీ 
లేదా పంజాబి పదం కావచ్చు. 

వేసవికాలంలో నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు, పంచదార కలిపి 
పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. 
దీన్ని 'సిగరి' అంటారు. శిఖరిణి అనే సంస్కృత పదానికి ఇది తెలుగు 
రూపం కావచ్చు. చిక్కని మజ్జిగ అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, 
నీళ్ళు ఎక్కువ కలిపితే 'చాస్‌' అనీ పిలుస్తారు టర్కీలో గ/౭%, 
ఆర్మీనియాలో 1౧౭8౧, పర్షియాలో ౧౦౦౩౧, ఆల్బేనియాలో 0[౧&|16 
అనే పానీయాలు ఇలాంటివే! గుర్రం పాలతో [1%౫155 అనే 
పానీయాన్ని మధ్య ఆసియా స్ఫెప్పీలు ఇష్టంగా తాగుతారట! 
పర్షియన్‌(౫౦1% అనేది మన మజ్జిగ పులుసు లాంటిదే! ఇందులో 
వెల్లు ల్లిమషాలా బాగా కలిపి రొట్టి ల్లోనంజుకొంటారు. 


ఐర్లండ్లో తినేసోడా ఇప్పు, మజ్జిగతో చేసిన రొట్టెలు దొరుకుతాయి. 


మనవాళ్ళు కూడా మజ్జిగలో బొంబాయి రవ్వ చేర్చి రవ్వట్టు 
చేస్తుంటారు. 





మన ఆహారం 1009 


మజ్జిగ నిండా సజీవమైన ఉపయోగ కారక లాక్టో బాక్టీరియా 
ఉంటుంది. పాలలో ఇది ఉండదు. మనం మజ్జిగచుక్కలు పాలలో కలిపి తోడు 
పెడుతున్నాం. ఆ మజ్జిగ చుక్కల్లో ఉండే అతి సూక్ష్మజీవులు పాలలో తమకు 
తాముగా పెరిగి పెద్ద కాలనీ ఏర్పరచు కుంటాయి. ఈ ప్రక్రియలో తోడుకున్న 
పెరుగుని చిలికితే మజ్జిగ తయారౌతాయి. నిజానికి పెన్సిల్లిన్‌ లాంటి 'యాంటీ 
బయాటిక'  బెషధాలు కూడా బాక్టీరియానే కలిగిఉంటాయి. కానీ, అవి 
వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా చెడు బాక్టీరియాను శరీరం ఎదుర్కొనే 
విధంగా పనిచేస్తాయి యాంటీ బయటిక్స్‌ లో ఉండే సూక్ష్మ జీవులకూ, 
మజ్జిగలో ఉండే సూక్ష్మ జీవులకూ చాలా తేడా ఉంది. ఇవి అనుకూలంగా 
పనిచేసి, శరీరాన్ని శక్తిమంతం చేయటం ద్వారా వ్యాధిని ఎదుర్కొనేలా 
చేస్తాయి అందుకని, మజ్జిగని 'ప్రో బయాటిక్‌ బెషధం' అంటారు. మజ్జిగ 
ద్వారా ఈ మంచి సూక్ష్మ జీవులు ప్రేవులకు మేలు చేస్తాయి విటమిన్లు 
తదితర పోషక విలువలను వంటబట్టేలా చేస్తాయి జీర్ణప్రక్రియని సక్రమంగా 
ఉంచుతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 
పాలు-జున్నుపాలు 

మనుషుల్లా గానే పశువులూ తమ బిడ్డలకు ఇచ్చుకోవటానికే 
పాలపొదుగు లున్నాయి. దూడల మూతులు బిగియగట్టి గడుసరులు పాలు 
పితుక్కొంటున్నారు. జీవనపోరాటంలో మనిషికోసమే ప్రకృతి సంపద కాబట్టి 
పాలను కూడా నిరు, విద్యుత్తు లాగానే సక్రమంగా వాడుకోవాలి. మనుషుల 
విషయంలో ఐదేళ్ళ వరకూ తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచుతుంది. కానీ, పశు 
సంతతిని తొలి రోజు కూడా పూర్తిగా తల్లిపాలు తాగనీయకుండా 
అడ్డు కంటున్నాం. జున్నుపాలు మనక్కావాలి గదా...! 


పాలు అత్యంత ప్రాచిన తెలుగుపదం. పాలు, పెరుగులాంటి శబ్దాల 
మూలాలు తెలిస్తే తెలుగు ప్రజల సంస్కృతి, ప్రాచీనతల గురించి మనకు ఒక 
అవగాహన ఏర్పడుతుంది. చేంప్‌(చేపు), పాల్‌(పాలు), పిండ్‌ (పిండు), పిస్‌ఉక్‌ 
(పిసుకు), సల్‌(చల్ల) పదాలు తెలుగు మూలభాష (ప్రోటో తెలుగులో 
కనిపిస్తాయి ఈ మూలభాషకు జి. బ్రొన్నికోవ్‌ లాంటి కొందరు విదేశీ భాషా 
వేత్తలు "ద్రవిడియన్‌ ఎటిమాలజీ" పేరుతో నిర్మాణాత్మక ఊహతో ఒక 
నిఘంటువును నిర్మించారు. దీని ఆధారంగా పరిశీలిస్తే పెంపుడు 
జంతువులు, మొక్కలు, బంధుత్వాలు, వ్యవసాయరీతులకు సంబంధించి 
తెలుగులో స్వతంత్ర పదజాలం దొరుకుతుంది. అనాదిగా తెలుగు నేల గేదె 
మన ఆహారం 110 








పాలకు ప్రసిద్ధి కృష్ణా గోదావరి మధ్యప్రాంతాన్ని మాహిష మండలం 


ల 


(మైసోలియా) లని 2,000 ఏళ్లనాటి గ్రీకులు పిలిచారు. 

పడ్డ, దడ్డె దడ్డ, బర్రె, పెయ్యలాంటి పదాలు మూల ద్రావిడ భాషలోనే 
ఉన్నాయి. గేదె పదం తెలుగు, కొండ, కువీ భాషలలో ఉన్నట్టు 0౬౦ 2,000 
పేర్కొంది. సెమెటిక్‌ భాషల్లో 'పర్ర్‌' శబా నికి కోడెదూడ అని అర్ధం. బర్రెకు ఇది 
మూలరూపం కావచ్చు.తొలి ద్రావిడ ప్రజలు తెలుగు నేలమీదకు చేరే నాటికి 
పాడిపంటల గురించి తెలిసిన వారే ననటానికి ఇది ఒక ఉదాహరణ! 


మరగకాచిన పాలని ఆనువాలు (ఆను+పాలు) అంటారు. నీరు 
ఇగిరేవరకూ కాచి, చల్లని చోట నిలవబెట్టే ప్రక్రియని లూయీస్‌ పాశ్చర్‌ పేరుతో 
పాశ్చురైజషన్‌ అని పేలుస్తాతు అతన్‌ గా! అల్దా పాశ్చురైజేషన్‌ ప్ర ప్రక్రియలో 
అత్యధికంగా వేడినిచ్చి పాలను కాస్తు న్నారు ప్‌జ్జులో పెట్టకుండా పాలు 
నిలవుండేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతోంది. [గ్‌ ఫిల్దరేషన్‌ ప్రక్రియలో 
హానికర బాక్టీరియాని పూర్తిగా వడగట్టవచ్చనీ, అందువలన ఆ సు కాయక 
పోయినా నిలవుంటాయనీ అంటున్నారు. పాలు పాలిస్తున్నాయి మన 
శరీరాన్ని! 

భబారతదేశానిది పాల ఉత్పత్తిలొ అగ్రన్థాను. తర్వాత అమెరికా జెర్మనీ 
వస్తాయి మన గ్రామాలలో ఈనాటికీ దేశీయ పద్దతి లోనే పాడిపరిశ్రమ 
నడుస్తోంది. కానీ, పశ్చిమ దేశాలు పాల సముద్రాలను సృష్టించుకో 
గలుగుతుండగా, తెలుగు నేల మీద గేదెపాల ఉత్పాదకత పెంపోందించే 
పరిశోధనలు ఆశించిన స్టాయిలో జరగడం లేదు. పైగా కల్తీపాలతో ఆరోగ్యహాని 
కూడా కలుగుతోంది. 


పాలలో బియ్యం పోసి ఉడికించిన పాయసం బలకరం. పిల్లలకు, 
వయో వృద్ధులకు మంచిది. అందుకే పరమాన్నం అయ్యింది. రాత్రిపూట 
వేడన్నంలో పాలు పోసుకొని తింటే వాతం తగ్గు తుంది మానసిక ప్రశాంతత 
కలుగుతుంది. కోపాలకు పాలు బెషధం. హైలలో సగం నీళ్ళు కలిపి, నీరు 
ఆవిరయ్యే వరకూ మరిగించిన పాలు తాగితే, తేలికగా అరుగుతాయి. బాగా 
కాయని పాలు పైత్యాన్నికల్గిస్తాయి 

గర్భవతులు, బాలింతలు, మంచాన పడి లేచిన వారికి పాలు మేలు 
చేస్తాయి. దప్పిక తీరుతుంది. లైంగిక కార్యం తరువాత పాలు సేవిస్తే 
పున:సమా గమం ప్రాప్తిస్తుది. రాగి, వెండి, బంగారం, సీ లు కంచు 





మన ఆహారం 11] 


అయస్కాంత పాత్రలలో ఉంచిన పాలు మంచివి. కుండ పాలు అన్నిటికన్నా 
శ్రేష్టం కాయటానికి, త్రాగటానికి, తోడుపెట్టు కోవటానికి చిలకటానికి, 
నిలవబెట్టు కోవటానికి కుండని మించింది లేదు. పాలను పిండించుకొని 
తెచ్చుకొని దాలిగుంటలో, సన్నసెగన కాచుకున్నకుండపాలకు సాటిలేదు. 

పుడుతూనే తల్లి పాలకోసం వెదకులాడటం స్తన్యజీవుల లక్షణం. 
సత్తెకాలపు రోజుల్లో తల్లిపాలు లేకపోతే, ఇంకో దాది వచ్చి పాలిచ్చేది. 
డబ్బాపాలు మన సంస్కృతి కాదు. దీన్ని ఇంగ్లీషు వారే తెచ్చారు. డబ్బాపాల 
కంపెనీ ప్రచారం నమ్మి, కొత్త తల్లు లుపోతపాలే బలం అనుకొంటున్నారు. తల్లి 
పాలకు సాటి రాగల వేమీ లేవు. ఆమగుణంలో తేడా వలన పోతపాలు తాగే 
పిల్లలకు శరీరంలో లవణ సమతుల్యత దెబ్బతినడం, రక్త హీనత లాంటి 
బాధలు ఏర్పడతాయి. తెల్లనివన్నీ పాలు కాదు. సోయాపాలు, వరిపాలు, 
గోధుమపాలు. బాదంపాలు, కొబ్బరిపాలు...విటిని తెల్లరంగుని బట్టి పాలు 
అనడముగాని పాలకూ వీటికీ ఏమీ సంబంధం లేదు. 
నయ్యి 

మనం తీసుకొంటున్న ఆహార పదార్దాలలో బ్రహ్మ పదార్దాలు, విశ్వా 
మిత్రుడి సృష్టి అనదగిన వెన్నో ఉన్నాయి. మనలో ఆరొగ్య స్పృహ తగ్గి పోతున 
కొద్దీ వీటి సంఖ్య మరింతగా పెరుగుతూ పోతోంది. పాలు, పాలు కావు-నెయ్యి, 
నెయ్యి కాదు. నూనె, నూనె కాదు. తేనె, తేనె కాదు. ప్రకృతి సిద్దంగా ఉత్పత్తి 
అయ్యేవి కూడా కృత్తిమం అయిపోతున్నాయి. కల్తీదారులు ఇంతగా 
బరితెగించటానికి మనలో పెరిగి పోతున్న వ్యామోహాలు కొంత వరకూ కారణం 
అవుతున్నాయి. స్వీట్‌ షాపుకు వెడితే నీలం రంగు కారప్పూస, బూందీ, 
పకోడీలు అమ్ముతున్నారు. హూటలుకు వెడితే, ఆకుపచ్చరంగు కలిపిన 
పాలక్‌ లాంటి కూరలు వడ్డిస్తు న్నారు ఇదెక్కడి అన్యాయం అనడిగితే ప్రజలు 
ఇలా వండితేనే తింటున్నారని. సమాధానం చెప్తున్నారు ఆఫిరికి 
వడియాలక్కూడా రంగులేమిటండీ...? ఇది ఈ యుగంలో బ్రతుకుతున్న మన 
దొర్భాగ్యం...అంతే! 

నెయ్యి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. కానీ పాశ్చాత్యులు 
దీన్ని "యానిమల్‌ ఫ్యాట్‌” అని చాలా చిన్న చూపు చూస్తారు ప్యాట్‌ అంటే 
కొవ్వు. మేదోధాతువు. ఇది చర్మం అడుగున ఉండే పొర. శరీరంలో అదనంగా 
ఉండే కేలరీలను నిలవబెట్టు కొనే బాధ్యత దీనిది. కేలరీల బ్యాంకు లాంటిది. 





మన ఆహారం 112 


కానీ, జంతు క్షీరంలో ఉండే నేతి పదార్ధం కేలరీలను అందించే ఉత్పత్తి కేంద్రం 
లాంటిది. నేతిలో జంతు కళేబరాల కొవ్వును కరిగించి కల్తీచేసిన నేతికి నెయ్యి 
గుణాలు ఎలా ఉంటాయి? నూనె కూడా కొవ్వు కణాలు కలిగిన ద్రవ్యమే. కానీ, 
నేతికి ఉన్న గుణాలు నూనెకు లేవు. శరీరానికి నెయ్యిమృదుత్వాన్నిస్తుంది. 
మోటారు మరలలో లూబ్రికేషన్‌ కోసం ఆయిల్‌ ఉపయోగ పడినట్టే నెయ్యి 
శరీరానికి ఉపయోగ పడుతుంది. అందుకని నెయ్యికి ఆయుర్వేద శాస్తం 
ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. 

అగ్నికి ఆజ్యం అంటారు. నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే అగ్ని 
ప్రజ్వరిల్లు తవిది. కడుపులో జాఠరాగ్నిని కూడా ఈ విధంగానే నెయ్యి వర్టిల్ల 
చేస్తుంది. నూనె జీర్ణశక్తిని చంపుతుంది. నేతికీ, నూనెకీ ఈ తేడాని ఆయా 
ద్రవ్యాల ప్రభావంగా చెప్తారు నూనెనూ ఒకే గాటన కట్టే ఆలోచనా విధానాన్ని 
ఆయుర్వేద శాస్తం అంగీక రించదు. 

నెయ్యి జాఠరాగ్ని వర్దకం అయితే, నూనె జీర్ణశక్తిని దెబ్బతీసేదిగా 
ఉంటుంది. నెయ్యి పేగులను దృఢతరం చేస్తుంది. నూనె పేగులకు చెరుపు 
చేస్తుంది. నెయ్యి చలవ నిస్తుంది. నూనె వేడి చేస్తుంది. నెయ్యి, వాత పిత్త కప 
ధాతువులను సమస్సితిలో ఉంచుతుంది. నూనె, ఈ మూడింటినీ వికారింప 
చేసి అనేక వాత వ్యాధులను, పైత్య వ్యాధులనూ పెంచుతుంది. నేతిని కొని 
చుక్కలు వేసుకొంటే సరి పోతుంది. నూనెని గరిటలతో పోసుకోవాలసి 
వస్తుంది. 

నెయ్యి తాజాగా కాచినదై ఉండాలి. కమ్మని రుచి, వాసనలు అందులో 
పదిలంగా ఉండాలి. అది అగ్నిని పెంచేదిగా ఉంటుంది. కానీ, నేతిని 
ఇవ్లారాజ్యంగా వాడితే అది ప్రమాదకరమే అవుతుంది. నాలుగు చుక్కలు 
నెయ్యివేస్తే అగ్ని ప్రజ్వ రిల్లు తవిది గానీ, ఓ చేంబుడు నూనె గుమ్మరిస్తే ఆ 
అగ్ని చల్లారి పోతుంది. కడుపు లోకి వెళ్ళిన నెయ్యి కూడా ఇలానే 
ప్రవర్తిస్తుంది. నేతిని తినవచ్చునన్నారు కదా అని నేతికోసం అగ్రహారాలు 
అమ్ముకోవటం కూడా అవివేకమే అవుతుంది. 
కందిపప్పు 

తెలుగు వారు పెళ్లి విందుని పప్పన్నం అంటారు. విలువైన ప్రొటీన్లను 
తినాలంటే భారతీయులకు కందిపప్పు ఉంది. కానీ, చాలా దేశాలవారు ప్రొటీన్ల 
కోసం అనేక జంతువుల్ని చంపుకు తినవలసి వస్తోంది. 





మన ఆహారం 118 


మాంసంలో అయితే, జంతు ప్రొటీన్లు మానవ ప్రొటీన్లు గా త్వరగా 
మారతాయనీ, అదే మొక్కలకు సంబంధించిన ప్రొటీన్లయితే అవి జంతు 
ప్రొటీన్లు గామారి మనిషికి వంటబట్టటానికి చాలా సమయం తీసుకొంటుందనీ 
వైద్య శాస్త్రం చెప్తోంది. అందుకనే, శుష్కించి పోతున్న రోగులకు తప్పనిసరిగా 
మాంసాహారం పెట్టిస్తుంటారు. కానీ, కందిపప్పుని రోజూ తినేవారికి ఈ సూత్రం 
వర్తించదు. పైగా, జంతు ప్రొటీన్ల కన్నా కందిపప్పు తేలికగా అరిగి వంటబడ్డ్తుంది. 
దోరగా వేయించి వండుకొంటే కందిపప్పు తేలికగా అరుగుతుంది. 
తింటే, ఉబ్బరం కలుగదు... శరీరంలో వేడిని తగ్గిస్తుంది. పప్పుగా 
వండుకోవటానికి మిగిలిన పప్పుల కన్నా కందిపప్పు అనువుగా ఉంటుంది. రోగి 
బలాన్ని కాపాడ గలిగితే రోగ బలం తగ్గుతుంది. అమీబియాసిస్‌ వ్యాధిలో 
తినదగిన ఆహార పదార్ధం ఇది. నీళ్ళ విరేచనాల వ్యాధిలో నూ, కలరా లాంటి 
వ్యాధుల్లో నూ జీర్ణకోశ వ్యాధుల్లో నూ కందిపప్పుని కమ్మగా పెట్టవచ్చు. 
కందిజావ లేదా కందికట్టు లో దానిమ్మ గింజలు చేర్చి తాలింపు పెట్టు కొనితింటే 
రుచి కరంగా ఉంటాయి. పేగుపూతకు ఇది మంచి బెషధం కూడా! 
శరీరతత్వాన్ని మృదువు పరుస్తుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. గుండె 
జబ్బులున్న వారికి నిర్భయంగా పెట్టదగిన ఆహారపదార్హం. ఇది తినకూడని 
వ్యాధి లేదు. వేయించి వండుకుంటే మంచిది. ఆపరేషన్లు అయినవారికి కూడా 
తప్పకుండా పెట్టా లి కందిపప్పును ఉడికించి తాలింపు పెట్టిన గుగ్గి ళృలో కొద్దిగా 
మిరియాల పొడిగానీ, ధనియాలపొడి గానీ కలుపుకొని తింటే మంచి 
ఉపాహారంగా ఉపయోగ పడుతుంది. కామెర్ల వ్యాధిలో కందిపప్పు మేలు 
చేస్తుంది. రక్తశుద్ని నికలిగిస్తుంది. 
కందిపప్పుని వేయించి పుట్నాల పప్పులాగా చేస్తారు దీని సున్ని 
తేలికగా అరుగుతుంది. ఆరుద్ర, తన ఇంటింటి పజ్యాలలో కందిసున్ని- 
“నన్నుముంచకపోతే నిన్నుముంచుతానంటుంది” అంటాడు. నెయ్యి 
వేసుకొని తింటే కందిసున్ని తేలికగా అరుగుతుంది. సాంబారుకు అలవాటు 
ప్రుడి తెలుగువాళ్ళు మన అమ్మమ్మల కాలం నాటి పప్పుచారుని మరచి 
పోతున్నారు. చింతపండు పరిమితంగా వాడితే కందిపప్పు ఎలాంటి అపకారం 
చేయదని మనవి. ఒక పూట మాంసం కూర కోసం రూ.200 ఖర్చు చేయవలసి 
వస్తున్న పరిస్పితిని తప్పించేందుకు మాంసానికి ప్రత్యామ్నాయమైన 
కందులను మనం సద్వినియోగం చేసుకోవాలి. 
పెసరపప్పు 
మన ఆహారం 1.114 





పెసలు తెలుగు నేలమీద అతి ప్రాచినకాలంలోనే పండించిన తొలి 
పప్పు ధాన్యాలలో ఒకటి; 

ఈ పెసర శబ్దానికి ఆఫ్రికా భాషల్లో మాతృక ఉంది. యూరేసియాటిక్‌ 
భాషలలో ౧1|6]/1/ పదం, ఉరలిక్‌ భాషలో 'పిస్ల', కర్తివలియన్‌ భాషలో 'ప్‌ - 
సాల', ద్రావిడ భాషలలో 'పెసల్‌' పదాలు కనిపిస్తాయి ద్రావిడులకు నైలూ నదీ 
నాగరికత కాలంనుంచే ఆప్రికాతో ఉన్న సంబంధాల కారణంగా పెసల్‌ లేదా 
'పిస్తా' శబ్దం తెలుగులో 'పెసలు' గా అవతరించినట్లు అర్దం అవుతుంది. నైలూ 
కృష్ణదాకా సాగిన జాతుల వ్యాపనానికి, భాషా పురావస్తు పరిశోధనకు, ఇది ఒక 
సాక్ష్యం. 

తెలుగులో పైరు, పచ్చ అనే పదాలకు 'పెసర' శబ్దమే మూలంగా 
కనిపిస్తుంది. 'పయరు చేను' అంటే పెసర చేను. కాల క్రమంలో పంట 
చేలన్నింటికీ తెలుగులో పైరు శబ్దమే విస్తరించింది. ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ 
నిఘటువు(394) తమిళ, మళయాళాలలో  'పయరు', తుళు భాషలో 
'పడెంగి' పర్జి భాషలో 'పయరుల్‌', తెలుగులో 'పెసలు' సమానార్దకాలని 
పేర్కొంది. కొలమి. గడబ, నాయికి భాషల మూల భాషలలో 'పెసల్‌' పదం 
కనిపిస్తుంది. 

పెసల్ని గ్రీకు భాషలో ఫెసయాలస్‌ అంటారు. ఈ మొక్కకి 
'ఫాసియోలస్‌ ముంగో' అనే వృక్ష నామం ఏర్పడటానికి ఇదే మూలం. మూంగ్‌ 
బిన్‌, మూంగ్‌ దాల్‌ అనేవి ముద్దు పేర్లు 

క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో పెసర పంటని కొత్తగా గంగా 
మైదానాలలో ప్రవేశ పెట్టి నట్టు హిష్టరీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ ఇండియా(క్రీ.శ 
1200వరకూ) అనే గ్రంథంలో, వినోద్‌ చంద్ర శ్రీవాత్సవ (పుట.369) రాశారు. 
అంతకు పూర్వమే దక్షిణాదిలో, డెక్కన్‌ భూభాగంలో పెసర పంట 
ఎప్పటినుంచీ ఉన్నదో నిర్ణయించవలసి ఉంది. 

దేవుడికి నివేదన పెట్టడానికి వడపప్పు అంటే నాన టెట్టిన 
పెసరపప్పునే తెలుగువాళ్ళు ఉపయోగిస్తారు పెసలు తొలినాటి పప్పు ధాన్యం 
అనటానికి ఇది కూడా సాక్ష్యమే! ముడి పెసలను నీళ్ళలో మరిగించి చిక్కగా 
తీసిన కషాయమూ, చెరుకు రసం కాచి పులవ బెట్టి తీసిన మొలాసెస్‌, ఇటుక 
రాయి పొడి, శంఖాన్ని కాల్చి తీసిన భస్మం వీటితో క్రీస్తు పూర్వం తొలి 








మన ఆహారం 1/15 


శతాబ్దా లనాటి అజంతా బొమ్మల్ని గోడలమీద చిత్రించారని పరిశోధకులు 
చెప్పు న్నారు 

పెసలు ఆకుపచ్చగా గానీ కొంచెం నలుపు రంగులోగానీ ఉంటాయి. 
నలుపు పెసలు శ్రేష్టం అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. త్రిదోషాలను పోగొట్టి 
శరీరాన్ని సమస్బితికి తీసుకొస్తుంది. రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా 
వాతాన్ని హరిస్తాయి. శరీరానికి తేలిక దనాన్ని ఇస్తాయి తేలికగా 
అరుగుతాయి. షుగరు వ్యాధిలో మేలుచేసేవిగా ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, 
ఫాస్పరస్‌, ఇంకా కొన్నివిటమిన్లు కలిగిన మంచి పోషక విలువలున్న ఆహర 
పదార్దం ఇది. 


చైనాలో దీన్ని లుడా అని పిలుస్తారు మనకన్నా చైనా వాళ్ళు దీన్ని 
ఎక్కువగా ఉపయోగిస్తు న్నారు వేడిని తగ్గిస్తుందని వడదెబ్బ కొట్టినప్పుడు 
చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు దీన్ని వాడిస్తారు 
ఆహారంలో విష దోషాలు ఏర్పడినప్పుడు ఇది విరుగుడుగా పని చేస్తుందని 
చైనీయులకు ఒక నమ్మకం. కాలిన గాయాలతోనూ, ఎప్పటికీ మానని 
పుళ్ళతోనూ బాధపడ్డ్తు న్నవారికీ ఆపరేషన్లు అయిన వారికీ చైనీయులు 
తప్పనిసరిగా పసలు వండి పెడతారు. 


నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు పేగులకు సంబంధించిన 
వ్యాధులు, వైరస్‌ సంబంధ వ్యాధులున్న వారికి పెసరతో వంటకాలు చేసి 
పెట్టాలని అయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. మనవాళ్ళు ఏ కారణంచేతో 
పెసరని చీము పట్టేదని దూరంగా ఉంచుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం 
ఇలాంటి నిషేధాలేవి చెప్పలేదు. పైగా తప్పనిసరిగా వండి పట్టాలని 
సూచించింది 

చింతపండు వెయ్యని పప్పుచారుని 'కట్టు' అంటారు. పసరపప్పుకు 
ఎనిమిది రెట్లు నీళ్ళుపోసి సగం నీళ్ళు మిగిలేంత వరకూ మరిగించి తాలింపు 
పెట్టి కట్టు ని తయారు చేస్తారు పొయ్యిమీంచి దింపిన తర్వాత దానిమ్మ 
గింజలు, ద్రాక్ష, టమోటా లాంటివి కొద్ది పాటిపులుపు కోసరం కలిపి అన్నంలో 
ఆధరవుగా పెసర కట్టు ని తీసుకోవచ్చు. రాత్రిపూట తేలికగా అరిగేందుకు ఇది 
బాగా ఉపయోగ పడుతుంది. పెసరకట్టు నిచైనా వాళ్ళు తీపి కలిపి అతి చల్లగా 
తాగుతారు. మూంగ్‌ బిన్‌ సూప్‌ అని ఇంగ్లీషు పేరు పెడితే మనంకూడా 








మన ఆహారం 116 


ఇష్టంగానే తాగుతాం. పెసరకట్టు అనగానే ముక్కు మూసుకొని పక్కన 
పడతాం. 

పెసర పప్పు, బియ్యం కలిపి అన్నం వండి, మిరియాలు, జీలకర్ర 
నేతిలో వేయించి కలిపి కమ్మగా తాలింపు పెట్టిన వంటకాన్ని పెసర పులగం 
అంటారు. ఇది చలవ చేస్తుంది. విరేచనాల వ్యాధిలోనూ, అన్ని వాత వ్యాధుల్లో, 
కంటి వ్యాధుల్లో బౌెషధంగా ఉపయోగ పడుతుంది. మనం ఇష్టంగా తినే ఇడి 
కన్నా ఎక్కువ మేలుచేసే పోషక పదార్దం పెసలు. దీనితో వండిన 'పులగం' 
అంటే మనం తినం కాబట్టి 'కటుపొంగలి' అని ఏ అరవ్వాళ్ళ వంటకమా 
అనిపించేలా హూటళ్ళవాళ్ళు వడ్డి స్తుటారు. 

మినుముల పుట్టుక భారత దేశంలోనే జరిగిందని వృక్ష శాస్త్రవేత్తల 
అభిప్రాయం. తెలుగువారి తొలినాటి పప్పు ధాన్యాలలో మినుములు ఒకటి. 
కౌటిల్యుడు అర్జశాస్తంలోనూ, చరకుడు చరక సంహితలోనూ 'ఉరద్‌,' 'మాష' 
పేర్లతో విటిని ప్రస్తామిచారు. ఆయుర్వేదంలో మాష కి ప్రాధాన్యత ఎక్కువ. 
మహామాష తైలం లాంటి ప్రసిద్ద బెషధాలున్నాయి. మినుము పేరు చెప్పగానే 
ఆయుర్వేద వైద్యులకు మాంసధాతువును పెంపొందింపచేసే పప్పుధాన్యంగా 
మినుములు గుర్తుకొస్తాయి! లైంగిక పరమైన ఉద్బీపనాన్ని కలిగించే గుణం 
దీనికి ఉంది. అందుకే, ఉద్దులు అనే పేరు వీటికి ఏర్పడింది. నల్లని పొట్టు 
తీయగానే తెల్లని చాయ బైటపడుతుంది కాబట్టి పొట్టు తీసిన పప్పుని 
చాయపప్పు అధటారు. 

మినుములు; ఎనువులు(నువ్వులు,, ఇనుము, ఎనుము(గేదెలు), 
వీటన్నిం టిలోనూ'నల్లగా ఉండేవి' అనే అర్హమీ ప్రథానంగా కనిపిస్తుంది. 
ఉధద్దు పప్పు ఉద్దులు అని కూడా వీటిని పిలుస్తారు ఉద్సి అనే తెలుగు దేశ్య 
పదానికి- ఈడు, జోడు, జత అనే అర్జాలు కనిపిస్తాయి రెండుబద్దలను 
జతపరచిన పప్పు ధాన్యం అనే అర్జంలో 'ఉద్చి' కనిపిస్తుంది. ద్విదళ-బైదళ-బేడ 
లాగానే, 'ఉద్నికూడా రెండు బద్దలు కలిసిన గింజ. మరాఠీలో 'ఉడద్‌', 
సంస్కృతంలో ఉరద్‌ అంటారు. తమిళంలో ఉలుంతు అనీ, కన్నడంలో ఉద్పిన 
బేలీ అనీ అంటారు 


పాళీ భాషలో మినుము అనే పదం మీ-డిల్‌, మిండిల్‌ గా మారిందని 
(౧౬౦౧4862) చెప్తోంది. రుబ్బిన మినప్పిండిని 'ఇడి'అనీ, ఇడితో వండేది 








మన ఆహారం 11/ 


కాబట్టీ 'ఇడిలీ(ఇద్తీ' అనీ దినివలనే పిలిచివుండవచ్చు. అప్పడం, అప్పచ్చి, 
పప్పు, గారె,వడ, వడియం, ఊరుబిండి, పచ్చడి, సున్నిపొడి, సున్నిపిండి, 
సున్నుండలు, చక్కిలాలు, కారప్పూస, పాలతారికలు, పునుగులు ఆఖరికి 
జిలేబీ కూడా మినప్పిండితో తయారయ్యేవే! 

సంస్కృతంలో మాష అంటే మినుములు. ఇంగ్నీషలో 'బ్లా క్‌ గ్రామ్‌' 
అంటారు. 'గ్రామ్‌' అంటే చాలా తక్కువ బరువైనదని! మినప గింజంత 
బరువుని, మాషయెత్తు అని మనం పిలిచినట్టే మినుమంత బరువుని 
'గ్రాము' అని ఇంగ్తీషులో పిలిచారు. రెండూ ఒకే పద్దతిలో ఒకే అర్ధం ఏర్పడటం 
కాకతళీయమేనా...? మినుము ల్లాంటి ఆకారంలో కురుపులు కలుగుతాయి 
కాబట్టి మాష శబ్దాన్ని బట్టి మసూరి, మసూరిక లేదా మశూచికా పేర్లు 
ఏర్పడ్డాయి 

తీపి రుచిని, స్నిగ్ధ గుణాన్ని కలిగి ఉంటాయి కష్టంగా అరిగే స్వభావం 
వీటిది. అల్లం కొత్తిమిర, జీలకర్ర. మిరియాలు ఇలాంటివి జీర్ణ శక్తిని 
పెంచుతాయి. కాబట్టి జీర్ణశక్తి మందంగా ఉండే వారు, మినప్పిండిండితో 
వంటకాలు వీటితో కలిపుఇ వండుకోవటం మంచిది. గారెల్ని అల్లం పచ్చడితో 
తినమనేది ఇందుకే! నిజానికి మినుములు వాతాన్ని తగ్గించి వీర్యవృద్ధిని 
కలిగిస్తాయి సున్నుండల ప్రయోజనం ఇదే! లైంగిక శక్తిని ఆసక్తిని 
పెంపొందింపచేస్తాయి ఉప్పుల గొప్పా వయ్యారి భామ అనే జానపదగీతంలో ఈ 
చరణాన్ని గమనించండి: చాయాపప్పూ, నెయ్యా బెల్లం తింటే నీ మొగుడు 
నీకైనట్టే ...అని! మినప్పిండితో చేసిన వంటకాలు శరీరానికి మంచి 
పోషణనిస్తాయి ఎప్పుడూ...? తేలికగా అరిగే విధంగా వండుకున్నప్పుడు! 
చక్కగా వండుకొని సక్రమంగా తింటే మినుములు ఇనుముల్‌ే!!! 
శనగపప్పు 

పప్పుధాన్యాలకు రారాజు శనగలు. భారత దేశంలో దొరికే దేశవాళీ 
శనగలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఎక్కువ. నాణ్యమైన పప్పుధాన్యంగా వీటికి 
పేరు. శనగలు నూరుశాతం భారతీయులపంట. 

వేదకాలం నుండీ శనగలను ఆహర ద్రవ్యంగా తీసుకొనే అలవాటు 
మనకుంది. యజుర్వేదంలో శనగల ప్రస్తావన కనిపిస్తుంది. బౌద్ధ, జైన 
గ్రంథాలలోకూడా శనగల గరించి ఉంది. క్రీ పూ వెయ్యేళ్ల నాటికే గ్రీసు, టర్కీ, 
రోమ్‌ దేశాల వారికి శనగలను ఎగుమతులు చేశారు కూడా! సింధూ నాగరికత 





మన ఆహారం 116 


త్రవ్వకాలలో శిలాజాలుగా మారిన శనగలు దొరికాయి. అవి 'ద' అక్షరం 
ఆకారంలో ఉండే శనగలకు దగ్గరగా ఉండటంతో వాటి ప్రాచీనత లోకానికి 
వెల్లడయ్యింది. 

నానబెట్టి సాతాళించిన శనగలను గుళ్లలో దేవుడి ప్రసాదంగా 
పడతారు. ఎరంటాలకు, శుభకార్యాలకు తెలుగువారు శనగలను నానించి 
వాడతారు. ఇవన్నీ శనగలు మన ప్రాచిన ధాన్యాలలో ఒకటి అనటానికి 
సాక్ష్యం. నవధాన్యాలలో శనగలు కూడా ఉన్నాయి. తొమ్మిది ధాన్యాలను 
తొమ్మిది గ్రహాలకు అంకితంగా భావిస్తారు శనగలు బృహస్పతికి ప్రీతిపాత్రంగా 
అర్పిస్తారు 

చణకము, సనగలు, శనగలు, సెనగలు, సనగలు, సనిగలు అనే 
పేర్లతో వీటిని తెలుగులో పిలుస్తుంటారు. చిన్నగింజగా ఉన్న వాటిని . వీటిని, 
చిర్రి శనగలు, దేశీ శనగలు, నల్ల శనగలు, చోళాలు అని కూడా అంటారు. 
తమిళ భాషలో కటలై, తుళు-కన్నడ భాషల్లో కడలె అంటారు. సైసర్‌ 
ఆరియంటం అనేది దీని వృక్షనామం. చన, చెన్నా అని హిందీ ప్రాంతాల్లో 
పిలుస్తారు సంస్కృత "చణక” పదం తెలుగులో శనగ, హిందీలో చెనా అనే 
పేర్లకు మూలం కావచ్చునని పండితులు చెప్తారు 


ఇవి బారత ఉపఖండంలోనూ, ఇధియోపియాలోనూ, మెక్సికోలోనూ 
పండుతాయి. దీనికి బెంగాల్‌ గ్రామ్‌ అనే ఇంగ్నీషు పేరు భారతదేశంలో మాత్రమే 
కనిపిస్తుంది. తక్కిన ప్రపంచం అంతా 'చిక్సీ' అని పిలుస్తారు! చికెన్‌'పాక్స్‌ 
లేక చిన్నమ్మవారు వ్యాధిలో శనగగింజ ఆకారంలో పొక్కులొస్తాయి చిక్‌' య్‌ 
అనే పేరును బట్టి ఆ వ్యాధిన చికెన్‌ 'పాక్స్‌ అన్నారు. అంతేగానీ, చికెన్‌'పాక్స్‌ కి, 
చికెన్‌ కి ఏ సంబంధం లేదు. అది 610% అనే ఫ్రెంచి పదంలోంచి వచ్చిందని 
ఆక్స్‌ ఫర్డ్‌ నిఘంటవు పేర్కొంది. 

శనగపప్పుని శనగబేడలనీ, బేడపప్పు అనీ పిలుస్తారు శనగలు 
ద్విదళ బీజాలు కాబట్టి బైదళం (ద్విదళం=రెండు పప్పు బద్దలు) అనే పదం, 
బయిదళం, బద్ద, బేడ పదాలకు దారి తీసి ఉంటుందంటారు. కందిబేడ, 
పెసరబేడ, శనగబేడలు ఇలా ఏర్పడ్డాయి. మెడిటేరియన్‌ ప్రాంతాలలో 
ఎక్కువగా పండే గుండ్రటి శనగల్ని బఠాణీ శనగలనీ, బొంబాయి శనగలనీ, 
కాబూలీ శనగలనీఅంటారు. అమెరికాలో గార్బంజో శనగలుగా ప్రసిద్చి వీటిలో 
ఫైబర్‌ తక్కువగా ఉంటుంది. పైగా ఇవి పురుషత్వాన్ని తగ్గిస్తాయని వైద్య 





మన ఆహారం 110 


గ్రంథాలు చెప్పు న్నాయి ఆరోగ్య పరంగా నల్లశనగల గుణాలు ఈ గుండ్రటి 
శనగలకు లేవు. ఇవి షుగరు వ్యాధి ఉన్నవారికి మేలే చేస్తాయని ఇటీవలి 
పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ శనగలను తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజు 
శాతం తగ్గడాన్ని గమనించారు. ఈ సుగుణం గుండ్రటి బఠాణీ శనగలకు లేదు. 

శనగలకు సంస్కృతంలో హరిమంథ, సకలప్రియ అనే పర్యాయాలు 
కూడా ఉన్నాయనీ, వేడినీ రక్త దోషాలనీ తగ్గిస్తా యనీ, వాతాన్ని బాగా 
పెంచుతాయనీ భావప్రకాశ _ వైద్యగ్రంథం పేర్కొంది. కడుపు ఉబ్బరం, 
మలబద్ధత కలుగుతాయి. పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు కూడా 
ఇదే గుణాలు కలిగి ఉంటుంది. నానబెట్టి కొద్దిగా మొలకలొచ్చాక ఆ శనగలను 
సాతాళించుకుని తింటే ఎక్కువ గుణకరంగా ఉంటాయి. శనగపప్పు, శనగపిండి, 
శనగలు వీటిని చాలా పరిమితంగా వాడటమే మంచిదని భావప్రకాశ వైద్య 
గ్రంథం హెచ్చరిస్తోంది. 





మన ఆహారం 120 


65వ ప్రకరణం 


మన ఆహారం- తెలుగు దనం 


జీవితాన్ని మనకన్నా మన పూర్వులే ఎక్కువ ఆనందంగా 
అనుభవించారని గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు మనం గొప్పగా 
చెప్పుకొంటున్న వాటిని ఇంతకన్నా గొప్పగానే వాళ్ళు వండుకున్నారు వాటికి 
అందమైన తెలుగు పేర్లు పెట్టుకున్నారు ఆధునిక యుగంలో పాశ్చాత్య 
ప్రభావాన మన వంటకాలకు చంచం, జింజిం లాంటి గమ్మత్తయిన పేర్లు 
పెడుతున్నారు. కానీ, మన పూర్వులు పేరు పెడితే, అవి మన భాపలో మనకు 
సంబంధించిన అంశాలు స్పురించేవిగా ఉండేవి. అట్టు=తడి ఆరిపోయలాగా 
కాల్చినది, చేకోడి=జొన్నపిండిని చేతితో చుట్టి వేయించినది. జంతిక=యంత్రం 
అంటే, చక్రాల గిద్దలతో వత్తి వేయించినది, ఇలా మన వంటకాల పేర్లలో తెలుగు 
వ్యుత్పత్తు లుతెలుగుదనం స్పష్టంగా కనిపిస్తాయి. 

మన రుచులకు విఖ్యాతిని తెచ్చిన కొన్ని ప్రాచిన వంటకాలకు ఆనాటి 
పేర్లను సేకరించి, వాటిని అనేక ఆధారాల ద్వారా విశ్లేషిచి, వాటి తయారీ ఏ 
విధంగా ఉండి ఉంటుందో, వాటి ఆరొగ్య ప్రభావం ఎలా ఉంటుంటో ఈ 
అధ్యాయంలో చర్చిద్దాం. అందుబాటులో ఉన్న ఆధారాలకు "నిర్మాణాత్మక 
ఊహ"”ను జోడించి మన ప్రాభీన వంటకాలను గుర్తించే ఒక ప్రయత్నం 
ఇందులో జరిగింది. ముఖ్యంగా ద్రబ్బెడ లాంటి వంటకాలను గుర్తించటానికి ఈ 
నిర్మాణాత్మక ఊహ చాలా అవసరం అయ్యింది. పరిమిత కాలమూ, స్టలమూ 
రీత్యా కొన్నింటిని మాత్రమే ఇక్కడ _ అందించగలుగుతున్నాను. 
ఆస్వాదించండి. 
అంగరపూవియలు-పుల్కాలు 

"దోసియలు సేవియలు నంగర పూవియలు, సారసెత్తు లు జొత్తరలు 
చక్కిలంబులు” అంటూ కాశీఖండం కావ్యంలో శ్రీనాథుడు, "అంగరపూవియ"” 
వంటకాన్ని ప్రస్తామిచాడు. అంగారపోళికా అంటే ఇదేనని సూర్యరాయాంధ్ర 
నిఘంటువు పేర్కొంది. నిప్పులమీద కాల్చి చేసే వంటకం అని దీని భావం. 

హంసవింశతి కావ్యంలో అయ్యలరాజు నారాయణామాత్యుడు 
"గారెలు బూరెలు మోరుండ లంగరొల్త లుగూళ్ళాపిడ లాదిగా గల భక్ష్యంబు” 
లను ప్రస్తా మిచాడు. 


మన ఆహారం 12] 





గణపవరపు వేంకటకవి తన 'ప్రబంధరాజ వేంకటేశ్వర విజయం' 
కావ్యంలో "మోరుండలు మనోహరంబులు గారెలు బూరెలు మండెంగ 
లంగరొల్ల లు మణుగు బువ్వులు, పేణీ లొ బ్బట్లు కడియంపుటట్లు” అంటూ 
కొన్ని వంటకాల పేర్లు చెపుతూ అంగరొల్ల లనుప్రస్తా మిచాడు. అంగర పొలియ, 
అంగపూవియ, అంగరొల్లా అంగరుల్త్లా పేర్లను అనేక మంది కవులు కూడా 
పేర్కొన్నారు. బసవ పురాణంలో పోలి అనే వంటకం ఉంది. 


ఆప్ప్బే సంస్కృత నిఘంటువులో “పోలికా” పదానికి గోధుమ పిండితో 
చేసిన భక్ష్య “విశేషం అనే అర్జం ఉంది. గోధుమ పిండి తడిపి, నెయ్యి లేక 
నూనెతో మర్చించి ముద్దగా చేసిన దాన్ని పోలి అంటారు. ఈ పోలితో చేసిన 
వంటకం పోలీక లేదా వోళిక. "పోళీ” అన్‌ ప్రయోగం కూడా ఉంది. పలుచగా 
వత్తి, కాల్చిన రొట్టి నిమరారీలో పోలొం అంటారు. 


ద్రావిడ భాపల్లో పొలి, పోళి పదాలు పొంగారు, పెద్దదగు అనే అర్థాలలో 
కన్పిస్తాయి పూర్వ ద్రావిడ భాషలో ౧౦|-;- పదానికి 0 206641౧6, తట 
౧౯౦506! అని అర్ధం. ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ డిక్షరీ ౧౬౦ 4550 కూడా 
పోలికి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ తదితర ద్రావిడ భాషలలో ఇదే 
అర్జాన్నిచ్చింది. వీటిల్లో ఏదీ ఆహార పదార్దం అనే అర్దంలో లేదు. 


కానీ, ప్రాకృతంలో “పోలి-అ”, సంస్కృతంలో "పోలిక" తెలుగు తదితర 
ద్రావిడ భాషల్లో పూప, పోపిక, పౌల్చ, పోల్చ, లేదా పోళిక పదాలు కాల్చిన రొట్టి 
అనే అర్జాని చ్చేవిగా కన్పిస్తాయి సస్పేలమీ్‌ద గానీ. సన్న సెగన గానీ కాల్చిన 
రొట్లె లపోళ్‌ లంటారు. సోళీ అంటే బొబ్బట్లు(ఒబ్బట్లు) అని తెలుగు వ్యుత్పత్తి 
తం! ఉంది. కన్నడంలో పోలిగ, మోళిగే అంటే, పెనం మీద కాల్చిన 
బియ్యపు పిండ నొ ట్స! 


న. పోలు శబ్దానికి ప్రాచిన కాలంనాటి మరో అర్దం కూడా 
ఉంది. ఇదే ముఖ్యమైంది కూడా! కుండల తయారీ కోసం జిగురు వచ్మేంత 
వరకూ బాగా మర్దించి సారె మీద లింగాకారంలో ఉంచిన ముద్దని 
అంటారు. పోలుని హేరె చక్రం మీద ఉంచి, లోపల బోలుగా ఉండేలా మ. 
ఆకారంలోకి మలచటాన్ని పోలుపట్టటం అంటారు. కుండల తయారీ మన 
ప్రాచీన విద్య. ఈ తొలినాటి విద్యలకు సంబంధించిన సాంకేతిక పదాలు మన 
భాషలోనే రూపొంది ఉండటం సహజం. అది తెలుగు భాష ప్రాబీినతకు తెలుగు 
ప్రజల ప్రాచీనతకు నిదర్శనం కూడా! క్రమేణా ఇలాంటి సాంకేతిక పదాలు 
నిత్యవ్యవహారం లోకి చేరి అనేక కొత్త అర్జాల నివ్వటం ప్రారంభించాయి. జిగురు 
వచ్చేలా మర్దించిన పిండిముద్దను పోలి అని పిలవటం ఇందుకు తార్కాణం. 





మన ఆహారం 122 


కార్తీక మాసం అమావాస్య వెళ్ళిన పాద్యమి తెల్లవారు రూమున 
పసుపు ముద్ద (పోలితో చేసిన గౌరమ్మను పూజించి, అరటి దొన్నెలలో దీపాలు 
వెలిగించి నిళ్ళలో వదులుతారు. పోలిని స్వర్గానికిపంపే కార్యక్రమం ఇది. 

గోధుమ పిండితో పోలొను తయారు చేసి, పలుచగా గుండ్రంగా వత్తి, 
సన్న సెగను కాలిస్తే అది పోలిక. శ్రీనాథుడు "నిప్పట్లు గొల్లె డలుదోసియు (కాశీ 
186-7” అంటూ నిప్పట్లు గురించి కూడా అదే గ్రంథంలో ప్రస్తామిచాడు. 
నిప్పట్లు కచ్చితంగా ఒంటి పొర మీద వత్తిన పుల్కాలే అయి ఉంటాయి. 
అంగరపూవియలను నిప్పుల మీద కాల్చ్బటంలో కొంత ప్రత్యేకత ఉండి ఉండాలి. 


భావప్రకాశ వైద్య గ్రంథంలో అంగారకర్కటి అనే ఒక వంటకం గురించి 
ఉంది. గోధుమ పిండితో చేసిన పోలిని ఎర్రగాగా కాలుతున్ననిప్పులలో వేసి 
కాలుస్తారు వేరుశనగ కాయలను తంపట వేసుకొనే పద్దతిలో ఈ పోలిని 
కాలుస్తారన్నమాటి లేదా, వేడి కుమ్ములో పెడతారు. చల్లా రినతరువాత పైన 
మాడు బెరడును తొలగిస్తే లోపల బాగా మాగిన పిండి తెల్లని పువ్వులా 
విచ్చుకొని ఉంటుంది. దీన్నే అంగార పూవియగా శ్రీనాధుడు పేర్కొని 
ఉంటాడు. తియ్యని పాలలో గానీ, కారపు సూపులో గానీ దీన్ని నంజుకొని 
తినవచ్చు. తెలుగువారి తొలి బేకింగ్‌ ప్రక్రియ ఇది. 


అంబలి-అంబకళం 


అంబలి అంటే గంజి! దాని పేరెత్తగానే, అది కూటికి గతిలేని వాళ్ళు 
తాగేదనే ఒక బలమైన అభిప్రాయం మనలో బాగా ఉంది. రాగులు, జొన్నలు, 
సజ్జలు వీటి పిండిని ఉడికించి కాచిన చిక్కని గంజి లేదా జావ'ని అంబలి 
అంటారు. 


బియ్యానికి బదులుగా శరీరానికి అనుకూలత నిచ్చే రాగి, జొన్న, 
సజ్జల వాడకాన్ని క్రమేణా అలవాటు చేసుకోవటం అవసరం అని శాస్తవ్రేత్తలు 
సూచిస్తు న్నారు ఈ ధాన్యాలు కోళ్లకు, పశువులకు మేతగా వేయడానికేననే 
అభిప్రాయం సరికాదు. ఇవి మేలు కల్గించే గొప్ప ప్రత్యామ్నాయ ఆహార 
ద్రవ్యాలు. 


రాయలసీమలో 'కుడి చెయ్యి'ని 'అంబటి చెయ్యి' అంటారు. 
అంబలిని తాగించే చెయ్యి అని అర్దం. కుడిచే (అన్నం తినే) చెయ్యి - 








మన ఆహారం 2 


కుడిచెయ్యి- అంబటి చెయ్యి అయింది! 'అంబటి పొద్దు' అంటే, అంబలి తాగే 
సమయం అని! 


అంబలి అనేది ప్రధానంగా చోడి (జొన్నలు) జావకు వర్తించే పదం. 
దీన్ని కూడునీరు అంటారు. దీని చిక్కదనాన్ని బట్టి యవాగువు, మండము, 
విలేపి లాంటి పేర్లు సంస్కృతంలో ఏర్పడ్డా యి చోడంబలి చిక్కగా, మృదువుగా 
ఉంటుంది. చలవ నిస్తుంది. పుష్టినిస్తు ది కడుపులో ఆమా న్నితగ్గిస్తు ంది 
పాలు, పెరుగు లేదా మజ్జిగ కలిపి తాగవచ్చు. 

ప్రాకృత భాషలో అంబలి, అమాగో, అంబిలో, అంబలి, అలాగే పాళీ 
భాషలో అంబిలయాగు, మాగధి భాషలో అంబిల పదాలు కనిపిస్తాయి 
తెలుగులో అంబలి, అంబకళము అనేవి పర్యాయ పదాలు. కన్నడ భాషలో 
కూడా అంబలిని అంబలి, అంబకళ, అంబిల, అంబులు అనే పిలుస్తారు 
తమిళంలో అంపలి అంటే రాగిజావ. 


జి. బ్రొన్నికోవ్‌ అనే పరిశోధకుడు రూపొందించిన ద్రవిడియన్‌ 
ఎటిమాలజీ నిఘంటువులో 'అంబ' అనేది తొలి ద్రావిడ భాషాపదం అనీ, అది 
తెలుగులోకి 'అంబలి'గా పరిణమించిందని, తమిళులు తెలుగులోంచి దీన్ని 
స్వీకరించి 'అంపలి' అని పిలుస్తు న్నారనీ ఉంది. అంబలి" అనేది అత్యంత 
ప్రాచినమైన తెలుగు పదం. ప్రాకృతం మరాఠీ మాగధి తదితర భాషలలోకి ఈ 
పదం తెలుగులోంచే వెళ్ళి ఉండాలి. 

'అంబ' అంటే, వండిన అన్నం అనే అర్దం కూడా ఉంది. అన్నం అనే 
సంస్కృత పదానికి బదులుగా మనం వాడుకో దగిన తెలుగు పదం అంబ! 
కూడు, బువ్వల కన్నా అంబ గౌరవప్రదమైన ప్రయోగమే! అంబాల్‌ అంటే 
ఆహారం. వల్‌ అంటే బియ్యం. 'వల్లంబా' అంటే బియ్యపు గంజి. బ్రహుయీ 
మొదలైన ఆప్షనిస్తా న్‌ పాకిస్తాన్‌ లలోని ద్రావిడ భాషలలో కూడా అమ్రి అంటే 
అంబలి అనే అర్హమీ ఉంది. ఇందోయూరోపియన్‌ భాషలకు అమ్మభాష (౧౧౦[0- 
1౧6౦ 56౧00180 ఓ20620అ9లో 2౧-(() అంటే, పుల్లనిదని అర్ధం. ఆమ్ర, ఆమ్ల 
సంస్కృత పదాలు దీన్ని బట్టీ వచ్చి ఉండాలి. జర్మనీ భాషలో ఆప్రాన్‌ అంటే 
పుల్లనిది అని! లాటిన్‌ భాషలో అమారస్‌ అంటే పులుపు. మూలద్రావిడ 
'అంబ' ఇందో యూరోపియన్‌ భాషారూపాలలో 'అము' ఒకే మూలంలోంచి 
ఏర్పడిన పదాలుగా కనిపిస్తాయి 





మన ఆహారం .. 


సాక్షాత్తూ వ్యాసుడి శిష్యులకు విశాలాక్షి వడ్డించిన వంటకంగా 
శ్రీనాథుడు అభివర్ణించిన 'అంబకళం' ఒక ఘనమైన వంటకం! రాగి లేదా 
బియ్యపు గంజి (పారిజ్‌-౧౦గ|6౮9) అని దీని అర్దం. అయితే ఈ గంజిని పెరుగు 
కలిపి, చిలికి తాగుతారు. మజ్జిగను చేర్చటం వలన పుల్లపుల్లగా ఉంటుంది. 
లేదా ఒకటీ రెండు రోజులసాటు నిలవవుంచి పులియబెట్టి తాగుతారు. అదీ 
అంబలి ప్రత్యేకత. 'చల్లంబలి' 'పులిజావ' అనికూడా పిలుస్తారు శ్రీనాథుడు 
ఘనమైన వంటకం అనీ పొగుడుతూనే, తనదాకా వచ్చేసరికి పలనాడులో 
'చల్లా యుబలి ద్రావితి' అని దీనంగా చెప్పుకున్నాడు. ఆ చల్లా యుబలి ఈ 
అంబకళము! 


'అంబలి'లో తెలుగుదనం నిండి ఉంది. అది గొప్ప ప్రత్యామ్నాయ 
ఆహార పదార్దం. శరీరానికి పుష్టిని సంతృప్తినీ కాంతినీ ఇస్తుంది జొన 
అంబలి లాగానే రాగి అంబలి కూడా శేష్టమైన పానీయాలలో ఒకటి! రాగి 
అంబలిలో కాల్షియం దండిగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు, పెద్దలకూ అందరికీ 
ఇది మంచిది. ప్రాత: కాలంలోనే రోజూ మేము 'రాగంబలి' లేదా 'జొన్నంబలి 
తాగుతాం' అని మనం చెప్పుకో గలగడం ఒక ఘనత కావాలి!! 
అట్టు-దోసియ 

అట్లతదియని జఉయ్యాల పండుగగానూ, గోరింటాకు పండుగగానూ 
జరుపుకొనే ఆచారం మన సంస్కృతిలో ఒక భాగం. ముత్తై దువులకు 
అలంకారం చేసి 10 అట్లు వాయనంగా సమర్పించటం అట్లతదియ నోములో 
ఒక ముఖ్యాంశం. "అట్లతద్ద య్‌ ఆరట్లోయ్‌ ముద్దపప్పోయ్‌ మూడట్లో యి 
పాటని బట్టి అట్టుని ముద్దపప్పుతో నంజుకొనే అలవాటు తెలుగు వాళ్ళ 
కుండేదని అర్దం అవుతోంది. అట్టు తో పాటు మనం నంజుకొంటున్న చట్నీ- 
శనగ ముద్దపప్పే కదా! శృంగార వైషధంలో (2-120 శ్రీనాథ మహాకవి 
చాపట్లతో పెసరపప్పుని నంజుకొని తినడం గురించి ప్రస్తా మిచాడు. 


తెలుగులో 'అట్టము' అంటే ఆహారము. ఇంధనం కూడా! 'అడు' 
అంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అడుగంటింది అంటే, తడి అంతా 
ఆవిరి అయి పోయి ఇంక మాడిపోతోందని అర్దం. అట్ట్‌-ఉప్పు అంటే సముద్రపు 
నీటిని ఆవిరి చేసి తీసిన ఉప్పు అని! ద్రవిడియన్‌ ఎటిమాలజీ పేరుతో పూర్వ 
తెలుగు భాషా నిఘుంటువు ఆన్‌ లైన్‌ లో ఉంది. ఇందులో 'అట్‌' అనే ప్రోటో 
తెలుగు (పూర్వ తెలుగు) పానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (6౧) 


మన ఆహారం 125 





కాల్చటం, శుష్కింప చేయటం అనే అర్థాలున్నాయి. బాగా కాల్చిన దాన్ని అట్‌ 
పేరుతో పిలిచారన్నది స్పష్టం. 

పగిలిన పెద్ద కుండపెంకుని బోర్లించి లోపలి నుంచి మంటపెట్టి కుండ 
బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. ఈ పద్దతి లోనే ఇప్పటికీ 
పూతరేకులను పల్చగా కాల్చి తయారుచేస్తు న్నారు అందుకని, ఇప్పటికీ అట్ల 
పెనాన్ని చాలామంది 'పెంకు” అనే పిలుస్తారు వెడల్పైన మూతి కలిగిన 
కుండని 'అటిక' లేదా 'అట్టిక పేర్లతో పిలుస్తారుదుకే! బాగా కాలిందనే 
అర్జంలో ఈ అటిక ఏర్పడి ఉండవచ్చు. మూతి బాగాన్ని పగలకొట్టి ఆ కుండని 
బూరెల మూకుడు మాదిరిగా వాడుకోవటాన్ని పల్లె ల్లో చూడవచ్చు. దీన్ని 
మంగలం అనికూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు వేరుశనగ కాయలను 
మంగలంలో వేయించుకొంటే కమ్మగా వేగుతాయి. 

అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా 
అయ్యిందని అర్ధం. చెప్పు అడుగు భాగం అలా గట్టిగా ఉండాలి కాబట్టీ 'అట్ట' 
అనే పేరు దానికి సార్థకం అయ్యింది. పరీక్ష రాసే అట్ట, పుస్తకానికి వేసే అట్ట 
కూడా బహుశా ఈ అర్దం లోనే ఏర్పడి ఉంటాయి. మెత్తగా రుబ్బిన పిండిని 
పెనం లేదా పెంకుమీద పలుచగానో మందంగానో పరిచి కాల్చినప్పుడు అది 
అట్టగడుతుంది. అదే "అట్టు" అంటే! 


తమిళంలో అటు, అటువ్‌, అట్ట్‌ అనే పదాలు వండటం, కాల్చటం, 
వేయించటం, ఉడికించటం అర్జాల్లో కనిపిస్తాయి అటుక్కలై = వంట గది; 
అటుచిల్‌=ఉప్పుడు బియ్యం; ఆటు= వండటం; అట్టుంబల= వంటగది; 
అట్టము=ఆహారం. దీన్ని బట్టి 'అట్టు' అనే పదం తెలుగు తమిళ భాషల్లో 
ఆహార పదార్దం అనే అర్ధంలో కి పరిణమించి అట్టగట్టడం అనే అర్థం 
అందులోంచి తప్పుకొని అట్లు మనకు మిగిలాయి. 

811౧2 (బ్లిని), 14062 (ముప్తెట్ట పేర్లతో అట్టు నిప్రపంచంలో చాలా 
దేశాలవాళ్ళు వండుకొంటున్నారు. జపాన్సో అట్టుని 'ఒకోనోమియకీ' అనే 
గమ్మత్తయిన పేరుతో పిలుస్తా రు ' ఇష్టమొచ్చినట్టు కాల్చు' అని దీని అర్ధం. 

పెనం లేకుండా నేరుగా నిప్పులసెగ మీద కాల్చిన అట్టు ని తెలుగులో 
నిప్పట్టు అంటారు. నిప్పటి, ఇపటి, నిపటి అనే ప్రయోగాలు కూడా 
(౧౬౦[౫౩6/0) ఉన్నాయి. అది ఒక రకం తండూరి ప్రక్రియ కావచ్చు. 











మన ఆహారం 1206 


అప్పడాలు, ఫుల్కాలు నిప్పులమీద కాల్చినట్టే నిప్పట్టుని కూడా నేరుగా 
నిప్పులమీదే కాల్చుకొని తినేవారు. 

కాలక్రమంలో కన్నడంవారు దోశె పదాన్ని వాడకంలోకి తెచ్చారు. 
శ్రీనాథుడు ఇచిన వంటకాల పట్టికలో దోసె లేదా దోసియలు కూడా ఉన్నాయి. 
తెలుగు వారికి దోసెలు తెలుసు. మన హోటళ్లలో దొరికే దోసలు మన 
ప్రాచీనమైన అట్లు ఒకటి కావు. తెలుగు అట్టు కు తప్పనిసరిగా రోకళ్లతో దంచిన 
బియ్యప్పిండిని వాడితే, అట్టు మృదువుగా, పలుచగా, తెల్లగా 
సుధాంశుబింబంలాగా ఉంటుంది. పూర్వం రోజుల్లో అట్లకాడకు ఒక గుడ్డపీలిక 
చుట్టి దాన్ని నూనెలో ముంచి పెనం మీద రాసి అట్లు పోసేవారు. వరద 
కట్టేలాగా నూనె పోసి దోసెలు పోస్తు న్నారు ఇప్పుడు. మన వాళ్ళు మన 
సంప్రదాయకమైన అట్ల సంగతి మరిచిపోయారు. అట్టు మనది! తమిళులు ఈ 
పదాన్ని వదిలేసి దోసై అని పిలుస్తు న్నారు క్రమంగా ఆ దారిలోనే మనం 
వెడుతున్నాం. మనకు అట్లకాడలూ, అట్లపినాలే ఉన్నాయి గానీ, దోసెకాడలు, 
దోసెపెనాలూ లేవు. ఇది గమనించాలి, 

శనగ చట్నీ, అల్లపు చట్ని, సాంబారు, నెయ్యి, కారప్పొడి వగైరా 
లేకపోతే హోటళ్ళలో దొరికే దోశెలు తినడం కష్టం. కానీ, తెలుగు అట్టు 
తినడానికి ఇవేవీ అవసరం లేదు. కాసింత ముద్దపప్పు చాలు లేదా కొంచేం 
బెల్లం ముక్క సరిపోతుంది. బెల్లం తయారు చేసేటప్పుడు ఆ తీపి ద్రావణం 
ఇవతలకు తీసుకొని అందులో అట్టు నిముంచి తినే వాళ్ళు. ఇదే దోసెకీ, అట్టుకీ 
తేడా! రెండూ ఒకటి కావని గట్టిగా చెప్పవచ్చు. ప్రయాణాలలో తీసుకు 
వెళ్ళటానికి తెలుగు అట్టు అనుకూలంగా ఉంటుంది. నూనె వయ్యవలసిన 
అవసరం ఉందదు. ఉల్లి, మషాలాల అవసరం అంతకన్నా ఉండదు. అందుకని 
కడుపులో ఎసిడిటీని పెంచకుండా అట్టు తేలికగా అరుగుతుంది. కన్నడం వారి 
దోసెకు లేని ఈ సుగుణాలు తెలుగు అట్టు కి ఉన్నాయి. తమిళులు అట్టు 
పదాన్ని ఏనాడో వదిలేసి, దోసై అని పిలుచుకోవటం మొదలు పెట్టారు అట్టు 
తెలుగువారికి స్వంతంగా మిగిలి పోయింది. 
అరిస 

అరిసె ఎంత చక్కని తెలుగు పిరూ...! చాలా తెలుగు నిఘంటువులు 
ఈ తెలుగు పరును ఎలా విస్మరించాయో అర్హం కాదు.అరిసె అనే సంస్కృత 





మన ఆహారం 112/ 


పదానికి మొలలు, మూలవ్యాధి అనే అర్దమే ఇచ్చారు గానీ, కనీసం ఒక 
తీపిభక్ష్యం అని వ్రాయలేదు. 

హర్షము, హరుసం, అరిచం అంటే, ఆనందం. ఈ ఆనందానికి 
వ్యతిరేకం బాథ! మొలలవ్యాధి శత్రువులా బాధిస్తుందని అర్శస్సు అన్నారు. 
అరిసెలనే కమ్మని వంటకానికీ, ఈ దిక్కుమాలిన మొలలకూ ఏ సంబంధమూ 
లేదు. సంస్కృతంలో అరిసెని "అతిరసం” అంటారు. కానీ, ఈ పేరు కూడా 
అంతగా ప్రసిద్చికాదు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో అతిరసం అనే పదానికి 
ఒక భక్ష్య విశేషం అని సరిపెట్టారే గానీ, అరిసె అనే అర్జాన్ని ఇవ్వలేదు. 
"అలివేణి నీ చేతి యతిరస రుచి రసజ్ఞానుదమాయె నేమనగ వచ్చు” అని ఒక 
ఉదాహరణ పేర్కొన్నారు. శబ్దార్ద చంద్రికలో మాత్రం అతిరసం అంటే 
భక్ష్యవిశేషం, అరిసె అని అర్జాలు కనిపిస్తాయి తెలుగు వ్యుత్పత్తి కోశంలో అసలీ 
పదమే ఇవ్వలేదు. ఆప్టే సంస్కృత నిఘంటువులో కూడా “అతిరస” అనే 
పదానికి భక్ష్య విశేషమైన అర్హమీ ఇవ్వలేదు. మరి, ఈ అరిసెలు, ఆ అతిరసాలు 
ఎక్కడివి? 

"అరి” అంటే, ద్రావిడ భాషలలో వరిబియ్యం అని అర్దం. అరితో చేసే 
వంటకం కాబట్టి అరిస అయ్యింది. కన్నడ, కొండ మొదలిన ద్రావిడ భాషలలో 
అక్కి అంటె బియ్యం. తుళు, తమిళ భాషలలో అరి అంటె బియ్యం. తమిళంలో 
బాగు చేసిన బియ్యాన్ని అరిచి అని కూడా పిలుస్తారు వరి గింజలపైన ఊక, 
తవుడు, చిట్టు వగైరా తీసేయగా వచ్చిన బియ్యాన్ని అరి, అరిసి, అరిచి పేర్లతో 
పిలిచారు. బహుశా ఆస్టోనేషియన్‌ "ముండా" తదితర బాషల్లోంచి "వరి" 
పదాన్ని స్వీకరించి ఉంటారని మైకేల్‌ విజ్బెల్‌ లాంటి పండితుల అభిప్రాయం. 
మనది 'అరి' గానీ వరి కాదు. వరిని ౧౭646౫ అనే అర్దంలో తెలుగులో 
వాడుతున్నాం. వరి పంట అంటాం గానీ బియ్యాన్ని వరి అనటం లేదు. 


సంక్రాంతి తమిళులకు పొంగలి పండుగ అయితే, తెలుగు వారికి 
అరిసెల పండుగ! కానీ, తెలుగువాడు మాత్రం మరో తెలుగు వాడితో హేపీ 
పొంగల్‌ అనే అంటాడు. పోనీ ఆ ఇంగీషులోనే విష్యూ ఎ హేపీ అరిసె అనడు. 
అరిసె మనది కాదనే అపోహ వలన ఇలా జరుగుతోంది. అరిసెలు 
వండకుండానూ, తినకుండానూ మనకు సంక్రాంతి వెళ్లదు. మన గ్రామాలలో 
అరిసెలను సామూహికంగా వండుకొంటారు. పెళ్ళిళ్లకు, పేరంటాలకూ అరిసె 
ఈనాటికీ తప్పనిసరే! పాపాయి నిలబడి అడుగులేస్తోందంటే సంబరంగా 
అరిసెలు పంచుతారు. అరిసెలమీదే నడిపిస్తారు ఇంగ్నీషు వాడికి కేక్‌'వాక్‌. 








మన ఆహారం 128 


క్యాట్‌'వాక్‌ లున్నాయి. తెలుగు వారిది అరిసె నడక! అరిసె తెలుగింటి 
వైభోగానికి తీపి గుర్తు. తీపి భక్యాలకు రారాజు అరిసె. 
మేవరి-పంచదార అరిసె 
యోగ రత్నాకరం అనే వైద్య గ్రంథంలో పిండివంటల గురించి రెండు 
సూత్రాలు కనిపిస్తాయి 
* _ "దుగ్దాలోడిత గోధదూమ శాలి పిష్టాది నిర్మితా: వాతపిత్తహరా భక్ష్యా 
హృద్యా శ్నుక్ర బలప్రదా:” పాలతో కలిపిన గోధుమ పిండి లేదా 
బియ్యం పిండితో చేసిన వంటకాలు దోషాలను కలగనీయకుండా 
ఉంటాయి. వాత, పిత్త దోషాలను తగ్గించి, గుండెకు మేలు చేసేవిగా, 
ధాతు వర్దకంగా, బలకరంగా ఉంటాయి 
9 _"గౌడికా గురవో దక్ష్యా వాతహ్నా: కఫ శుక్రలా:” అంటే బెల్లంతో చేసిన 
భక్ష్యాలు కష్టంగా అరుగుతాయి. కానీ, వీర్యవర్దకంగా ఉంటాయి, 
వాతాన్ని తగ్గిస్తాయి కఫాన్ని పెంచుతాయి” 
పై సూత్రాలను బట్టి రెండు విషయాలు నిర్దారణ అవుతున్నాయి: 
1)పాలతో బియ్యం పిండిని కలిపి వండితే అరిసెలు చెడు చేయకుండా 
ఉంటాయి. 2)నూనెకు బదులుగా నెయ్యి వాడితే అరిసెలు మేలు చేస్తాయి 
3)టెల్లా నికిబదులుగా పంచదార వాడితే తేలికగా అరుగుతాయి. వీటిని దృష్టిలో 
పెట్టుకొని ఈ యోగరత్నాకరం వైద్య గ్రంథం "ఘీవరి"” వంటకాన్ని 
ప్రస్తామిచింది. రోకళ్లతొ దంచి, వస్త్రగాలితం పట్టిన మెత్తని బియ్యప్పిండిలో 
మెత్తగా విసిరిన పంచదార, చిక్కగా కాచిన పాలు కలిపి బాగా మర్షించి, 
గుండ్రని ఆకారంలో వత్తి, నేతిలో వండితే దాన్ని ఘీవరి అంటారట. "ఘృత 
సంబంధమైన అరిస” అని ఈ ఘేవరి శబ్దానికి అర్దం కావచ్చు. అరిసెలను 
ఘేవరి పద్దతిలో వండుకోవటమే మేలని దీన్నిబట్టి అర్దం అవుతోంది. అరిసె 
తింటే ఆరునెలల రోగాలు బయట పడతాయని భయపడేవాళ్ళే ఎక్కువ. 
జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు కష్టంగా అరిగేది ఏది తిన్నా ఆరేళ్ళ క్తితం 
వ్యాధులను కూడా గుర్తుకు తెస్తుంది. అరిసె అందుకు మినహాయింపు కాదు. 
నేతిలో వేయించిన భక్ష్యాలు పైత్య, వాతాల్ని హరిస్తాయి నూనెలో వేయించి 
నవి కంటి చూపును చెడగొడతాయి వేడి చేస్తాయి రక్త దోషాలను పుట్టిస్తాయి 
అని ఈ వైద్యగ్రంథం చెప్తోంది. 








మన ఆహారం 1209 


అరిసెలు తిన్నాక వి ఇబ్బందీ కలగకుండా ఉండాలంటే ఒక చిన్న 
ఉపాయం ఉంది. ధనియాలు, జీలకర్ర, వాము, కొంఠి ఈ నాల్షింటినీ 
సమభాగాలుగా తీసుకొని దంచి ఒక చెంచా పొడిని కొద్చిగా ఉప్పు కలుపుకొని 
గ్లాసుమజ్జిగలో తాగండి. అరిసెలను భయపడకుండా ఆస్వాదించవచ్చు. 
వాటిని తిన్న తరువాత ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా హాయిగా అరుగుతాయి. 


అఇయద్ననలు 
6 


“హంసవింశతి” కావ్యంలో “బరిడ గవ్వలు జా(పట్లు నుఇడ్నె నలుతేనె 
తొలలు బొరుగులు”, అంటూ అయ్యలరాజు నారాయణామాత్యుడు ఇడ్నెనలను 
ప్రస్తామిచాడు. బ్రహ్మోత్తర ఖండము కావ్యంలో “పరమాన్నములు దేనె 
ఫలరస ప్రకరంబు లిడ్డెనల్‌ పులగంబు లడ్డువములు..” అంటూ, శ్రీధరమల్ల 
వెంకటరామకవి 'ఇడ్డె నలను ప్రస్తావించాడు. ఈ రెండు పట్టికలనూ పరిశీలిస్తే 
ఇదడ్బె నలనుతీపి పదార్దాలతో పాటు చెప్పిన వైనం గమనించవచ్చు. బహుశా, 
మన పూర్వీకులు ఇడ్నెనలను తీపిగానే తినేవాళ్ళేమోనని దీన్ని బట్టి ఒక 
అనుమానం కలుగుతోంది. ఇప్పటి వాడకాన్ని బట్టి అప్పటి అలవాటుని చూడ 
కూడదు. రసమలాయి లాగా పంచదార పాకంతో గానీ, తియ్యని పాలతో గానీ, 
తేనెతో గానీ, ఇడ్చెనలుతినే వాళ్ళమో! ఇప్పటికీ తమిళులు ఇడియాప్పం అనే 
ఇడ్నెనను పాలతో తీపి పదార్దంగానే తింటారు. ఇది ఆనాటి ఖర్న పూర్వరూపం 
కావచ్చు. 


తెలుగునాట 500 ఏళ్ళుగా ప్రసిద్హీ పొందిన ఆయుర్వేద గ్రంథం 
'యోగరత్నాకరం'లో 'ఇండరీ' అనే ఒక వంటకం ఉంది. మినప్పప్పు(లేదా 
పెసర పప్పు)ని రుబ్బి అల్లం, జీలకర్ర కలిపి ఆవిరిమీద ఉడికించినవి ఈ 
ఇండరీలు. ఈ ఇండరీలనే ఆవిరి కుడుములు లేదా “వాసెనపోలో పేర్లతో పిలిచి 
ఉంటారు. ఉప్పుడు రవ్వ కలపకుండా. అల్లం వగైరాలతో చేసిన ఇడీ ఇది! 


క్రీ.శ 1025లో చాముండరాయకవి ఇడ్నీ ల తయారీని వివరించాడు. 
మజ్జిగలో మినప్పప్పు నానబెట్టి రుబ్బి ఆవిరిమీద ఉడికించి, వాటిని తాలింపు 
పెట్టిన పెరుగుపచ్చడి లేదా మజ్జిగపులుసుతో నంజుకొనే వారట. క్రీ.శ. 
1130లో ఆనాటి కన్నడ ప్రజల సాంఘిక జీవితానికి అద్దం పట్టిన 
“మానసోల్లా స అనే విజ్ఞాన సర్వస్వ గ్రంథంలో “ఇడ్డరిక” గురించి ఉంది. 
రుబ్బిన మినప్పిండిలో మిరియాలపొడి, జీరా వగైరా సుగంధ ద్రవ్యాలు కలిపి 
మన ఆహారం 130 





ఇంగువ తాలింపు పెట్టి దాన్ని ఉండలుగా చేసి ఆవిరి మీద ఉడికించే వారని 
ఈ గ్రంథం పేర్కొంటోంది. 

1/వ శతాబ్దికి ముందు తమిళ గ్రంథాలలో ఇడ్నీ ప్రస్తావన లేదని, క్రీ.శ. 
920కి చెందిన శివకోటి ఆచార్య కన్నడ “వడ్డరాధనే” గ్రంథంలో “ఎడ్డలిగే” పేరు 
మొదటగా పేర్కొన్నాడని ప్రసిద్ద ఆహార చరిత్రవేత్త శ్రీ 5. టి. అచ్చయ్య వ్రాశారు. 
ఒక బ్రహ్మచారికి వడ్డించిన 18 రకాల వంటకాలలో ఈ “ఇడ్డలిగే” ఒకటిట! ఆ 
విధంగా కన్నడం వారు ఇడ్లీ లసృష్టి కర్తలు కావచ్చునని ఆయన ఆభిప్రాయం. 
కన్నడం “ఇడ్డళి”, తమిళం "ఇడ్డలి" "కాలక్రమంలో ఇడ్జిలి ఇడ్నీ గా రూపాంతరం 
పొంది వుండవచ్చుకంచి కతాణి స్వామికి కిలోన్నర బరువుగల ఇద్నీని 
నైవేద్యం పెట్టే ఆచారం ఉన్నదట! బియ్యం, మినప్పప్పు నానబెట్టి రుబ్బి, 
పెరుగు, మిరియాలు, కొత్తిమీర, అల్లం చేర్చి ఇంగువ తాలింపు పెట్టి ఈ ఇడ్నీ ని 
తయారు చేస్తా రట ఇవన్నీ ఇడ్నీపరిణామ క్రమాన్ని సూచిస్తు న్నృఅంశాలు. 

వీటూరి వాసుదేవశాస్తి గారు 1938లో “వస్తు గుణప్రకాశికీ వైద్య 
గ్రంథంలో ఇద్నెనల గురించి వివరిస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రధానమగు 
పలహారపు వస్తువు ఇరువది సంవత్సరముల నుండి దీనికి కలిగిన 
ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్నీ పాత్రలు బయలు 
దేరినవి, నాగరికత గల ప్రతి కుటుంబములోనూ యుదయము నిడ్నెన 
తయారు చేయుచునే యుందురు” అని వ్రాశారు. ఈ మాటల్నిబట్సి 1920కి 
పూర్వం మనపూర్వులు ఇప్పటిలాగా ఇడ్నీలను తయారు చేసుకొనేవారు 
కాదని, ఈ పద్దతిలో తినేవారు కాదని కూడా అర్దం అవుతోంది. 

ఉడిపి కాపీ హూటళ్ళు ఊరూరా వెలిసిన తరువాత మొత్తం దక్షిణ 
భారత దేశంలోనే ఇడ్నీ ఒక ప్రాథమిక వంటకంగా నిలబడిపోయింది. అట్టు, 
ఉప్మా, పూరీలు ఇడ్డీ కి తోడైనాయి. ప్రొద్దు నపూట చలిదికి బదులుగా టిఫిన్‌ 
చేయటం మొదలైంది. టిఫిన్‌ తిన్న తరువాత కాఫీ, టీ సేవించటం ఒక 
నాగరికత అయ్యింది. అనారోగ్యానికి నాగరికత అనేది పర్యాయం అయ్యింది. 
ఉక్కర 

చక్కెర అనంగానే ఉక్కెర అనే జంటపదం పండితులకు అలవోకగా 
మనసులో మెదులుతుంది. చక్కెర పదం ఉక్కెరకు తోబుట్టువు లాంటిది. 
శ్రీనాథుడు సహా చాలా మంది కవులు చక్కెరనీ, ఉక్కెరనీ కలిపి జంట 


మన ఆహారం 1! 


పదాలుగానే ప్రయోగించారు. ముద్దుపళని కూడా రాధికా స్వాంతనంలో 
చక్కెర, ఉక్కెరలను కలిపే చెప్పింది. 

'చక్కెరలో, నిండువెన్నెలలో, ఉక్కెరలో, యమృత ధారలో యివి 
యనగా' అంటూ తెనాలి అన్నయ్య సుదక్షిణా పరిణయం కావ్యంలో చక్కెరనీ 
ఉక్కెరనీ ప్రస్తామిచాడు. 'చక్కెర ఉక్కెర పెడతాను-నీ కాలికి గజ్జె లుకడతాను” 
అనే పాత తెలుగు సినిమా పాట కొంతమందికి గుర్తుండే వుంటుంది. 'ఉక్కెర' 
ఒకప్పుడు తెలుగింట ప్రసిద్దమైన తీపి వంటకం. ఈ తెలుగు తీపి పదార్దాన్ని 
తయారు చేసుకోవటం ఎలా...? ఇదీ ప్రశ్న! 

మన నిఘంటువులు, ఇతర గ్రంధాలు ఉక్కెర గురించి ఇచ్చిన 
వివరణలు చూడండి; 1. బియ్యప్పిండి, బెల్లం కలిపి తయరు చేసిన ఆహార 
పదార్దం (సూర్యరాయాంధ్ర నిఘంటువు); 2. చక్కర కలిపి వేయించిన పిండి 
(శబ్దార్థ చంద్రిక); 3౩. చక్కెర చేర్చి పొరటిన పిండి ( ఆంధ్ర వాచస్పత్యం); 
వస్తు గుణ మహోదధి అనే ఆయుర్వేద గ్రంథంలో 'పాలు పొయ్యిమీద పెట్టి 
కాగుతున్నప్పుడు, గోధుమ పిండిగానీ, బియ్యపు పిండిగానీ కొద్చి కొద్సిగాకలిపి 
చక్కెర చేర్చి తగుమాత్రం నెయ్యి వేసి దింపినది ఉక్కెర అని ఉంది. కొద్దిగా 
యాలక్కాయల పొడి, జీడిపప్పుకిసిమిసి పళ్ళు చేర్చుకోవచ్చు. రుచిగా 
ఉంటుంది. దేహపుష్టిని బలాన్నీ, వీర్యవృద్దీనీ చేస్తుంది. చక్కని ఆహార 
పదార్దంగా ఉంటుందని ఉంది. దీన్నిబట్టి ఉక్కెర ఈనాటి హల్వా 
లాంటివంటకమే అయి ఉంటుందని ఊహించవచ్చు. 


తమిళ, కన్నడ, మళయాళ వంటకాలలో 'ఉక్కారై' కనిపిస్తుంది. 
ద్రవిడియన్‌ ఎటిమొలాజికల్‌ నిఘంటువు (13, పేజీ 509) ఉక్కారై, ఉక్కారి, 
ఉక్కరి, ఉక్కాలి అన పేర్లున్న ఈ వంటకాల పేర్లకు తెలుగు ఉక్కర 
సమానార్దకం అని, బియ్యప్పిండి, నెయ్యి వేసి వండుతారని, సంస్కృతంలో 
ఉత్కరిక, ఉక్కరిక, ఉక్కారిక అంటారని పేర్కొంది. ఇదే ఈనాటి హల్వా 
కావచ్చు. 

హల్వా అనేది అరెబిక్‌ పదానికి తీపి అని అర్దం. 'అల్‌ హల్వా' అంటే 
తీపి వంటకం అని! బియ్యప్పిండి లేదా గోధుమ పిండితోనూ, జీడిపప్పు 
బాదం, పిస్తా వగైరాలతోనూ హల్వాని రెండురకాలుగా వండుతారు. క్రీ.శ.1840 
లో హల్వా పదం ఇంగ్లీషులోకి చేరిందని చెప్తారు అరెబిక్‌ పదం మనల్ని 
పూర్తిగా ఆక్రమించిన తర్వాత ఉక్కర పదం క్రమణా కనుమరుగయ్యింది. 








మన ఆహారం 1302 


ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ నిఘంటువు ప్రకారం, 'ఉక్‌' అనే ప్రోటో 
తెలుగు పదానికి ఉక్కపెట్టఢం, వేడిపైన ఉడికించటం అనే అర్జాలు కూడా 
ఉన్నాయి. ఉక్కెరకి ఇది మూల పదం. తెలుగు నేల మీద ఉక్కెరకు కనీసం 
2,500 ఏళ్ళ ప్రాచీనత ఉండి ఉండాలని దీన్ని బట్టి అర్దం అవుతోంది. ఇతర 
దక్షిణాది భాషల్లో 'ఉక్కారై'. ఉత్తరాది బాషల్లో 'ఉత్కరిక' అనేవి ఏర్పడటానికి 
ఈ 'ఉక్‌' కారణం కావచ్చు! 

తెలుగు - ఇంగ్నీష్‌ నిఘంటువులు ఉక్కెరని 
'మక్కెరూన్‌' (౧౭౦౦౭౯౧౦౦౧) అనే యూరోపియన్ల తీపి వంటకంతో పోల్చి 
చెప్పాయి. 'మక్కెరూన్‌' అంటే కొబ్బరి, జీడిపప్పు కోడిగుడ్డు వేసి బేకింగు 
పద్దతిలో చేసిన ఇటాలియన్‌ కేకు. బేకరీలూ, బేకింగ్‌ ఓవెన్లు రాక మునుపు 
దీన్ని ఎలా వండేవాళ్ళో తెలియదు. మక్కెరూన్లు పేరుతో ఇప్పుడు సన్నగొట్టాల 
ఆకారంలో వడియాలు మన మార్కెట్లలో అమ్ముతున్నారు. వాటిని పాలలో 
వేసి ఉడికిస్తే పాయసంలాగా ఉంటుంది. ఈ వడియాలను కూరల్లో ఇతర 
వంటకాల్లో వేసి వండుతున్నారు. ఇవన్నీ కొత్త పరిణామాలు. ఒక ఆంగ్ల పదం 
చివర 'ఊన్‌' అని ఉంటే, అది ఫ్రెంచి నుంచి అరువు తెచ్చుకున్న 15వ 
శతాట్టినాటి ఆంగ్ల పదం కావచ్చునని ఆంగ్ల భాషా పండితులు చెప్తారు. 15వ 
శతాబ్దికి ముందు 'మక్కెరూన్‌' (మక్కెర+ఊన్‌) హల్వాలాగా పాలలో చక్కెర, 
పిండి కలిపి ఉడికించిన వంటకమే అయి ఉండవచ్చు. 

ఉక్కెర గురించి వివిధ నిఘంటువులు రకరకాలుగా పెర్కొనడానికి 
వివిధ ప్రాంతాలలో ఉక్కెరని వేర్వేరు పద్దతులలో వండుకోవటం కారణం 
కావచ్చు. ఉదాహరణకు మెత్తగా ఉడికిస్తే హల్వా అంటున్నాం. ఇంకాసేపు 
పొయ్యిమీద ఉంచి వేయిస్తే బాగా గట్టి పడుతుంది. అరబ్బులు ఇలా గట్టిగా 
వండిన దాన్ని 'డొడోల్‌' అంటారు. మన స్వీట్‌ షాపులవాళ్ళు తయారు చేసే 
కాజు బర్పీ లాంటి వంటకాలు ఇలాంటివే! పాలు తక్కువ పోసి వేయిస్తే 
పొడిపొడిగా ఉంటుంది. ఇది మరొక పద్దతి. 

తమిళులు ఉక్కారైని బియ్యం, పెసరపప్పు కలిపి బెల్లం, నెయ్యి వేసి 
ముద్దగా ఉడికిస్తారు ఇవన్నీ ప్రాంతీయ బేదాలు అంతే! మౌలికంగా ఉక్కెర 
తెలుగువారి హల్వా అనేది వాస్తవం. ఎదిగే పిల్లలకు, దీర్చవ్యాధి పీడితులకూ, 
ఇది బలకర బెషధం. జబ్బు పడి లేచిన వారికి తక్షణ శక్తినిస్తుంది. త్వరగా 
అలిసిపోతున్నా మనుకొనేవారికి మంచి టానిక్‌ లాగా పనిచేస్తుంది. 
బాలింతలకు నడుము కట్టు బలంగా ఉండేలా తోడ్పడుతుంది. క్షయ 
మన ఆహారం 133 








రోగులకు. క్షీణిస్తున్న వారికి దీన్ని తప్పనిసరిగా తినిపిస్తే మంచిది. జీర్ణ 
శక్తిననుసరించి దీన్ని తీసుకోవటం అవసరంరాగి పిండితో ఉక్కెర తయారు 
చెసుకొంటే మరింత ఆరోగ్యదాయకంగా ఉంటుంది. 


ఉప్పిండి-ఉప్పుటుండలు 

తెలుగువారి పేరు చెప్పగానే గోంగూర, పులిహోర, గారెలు గుర్తు 
కొచ్చినట్టే కన్నడిగులనగానే జొన్న రొట్టి రాగి ముద్ద, మషాలాదోశ, మధ్ధూరు 
వడలు గుర్తుకొస్తాయి వాళ్ళకు “"ఉప్పిట్టు" ఎంతో ఇష్టమైన ఆహార పదార్దం. 
తెలుగువాళ్ళు దాన్ని ఉప్పిండి అంటారు. ఇది దక్షిణాది ప్రజల ప్రాచిన 
వంటకం. 

ఈ ఉప్పిడి ఏమిటీ? ఉప్పిడి(ఉప్పు* ఇడి) = ఉప్పు లేనిది. 
ఉప్పిడిచప్పిడి మాటలు అంటే రుబిెంచనివి, సంచలనం లేనివి అని అర్థం. 
ఉప్పిడిచప్పిడి అనేది ఒక జంటపదం.  ఉప్పిడిచప్పిడి లేకపోతే 
సంచలనాలుండవన్నమాట! 

తెలుగులో ఉప్పిడి, తమిళంలో ఉప్పిలి, కన్నడంలో ఉప్పిట్టు అంటే 
ఉప్పులేని చప్పిడి వంటకం అని అర్ధం. ఉప్పిడి పదం నన్నయగారి ప్రయోగమే! 
కాబట్టి ఎెయ్యళ్ళకన్నా ముందు నాటి వంటకం అని అర్దం అవుతోంది. క్రమేణా 
ఈ ఉప్పిడి పదం ఉపవాసానికి పర్యాయంగా మారింది! ఉప్పిడి ఉపవాసం అనే 
ప్రయోగం కూడా ఉంది. “ఓర్పు మైనుప్పిండి యుపవాస ముండనీ మగనాలి 
సరిపోల్బ దగరు విధవ” అంటూ, కాశీఖండంలో శ్రీనాథుడు శరీర వాంఛలన్నీ 
చంపుకొని, ఉప్పిడి ఉపవాసం చేసే విధవలకుగల అమితమైన బఓర్పుని 
ప్రశంసించాడు. దీన్నిబట్టి స్టూ లకాయు తగ్గేందుకు డైటింగ్‌ చేసేవారికి ఇది 
బాగా ఉపయోగపడ వచ్చునని అర్దం అవుతోంది. 


నిజానికి ఉప్పిడి, ఉప్పిండి రెండూ కూడా బియ్యానికి సంబంధించిన 
పదాలే కాబట్టి ఉప్పు లేకుండా బియ్యపు పిండితో చేసే ఒక వంటకం అనే అర్దం 
స్పిరపడుది. ఉప్పు అనే పదానికి లవణం అనే అర్ధంతో పాటు, ద్రావిడ 
మూలంలో ఉడక బెట్టటం అని కూడా ఉంది. ఉప్పుడు అంటే, ఉడికించిన, 
కాల్చిన, వండిన అని! ఉడికించిన బెయ్యాన్ని ఉప్పుడు బియ్యం అంటారు. 
ఉప్పుడు బియ్యపు రవ్వని ఉప్పుడు రవ్వ అంటున్నాం. దానితో ఇదీ లు 


మనఆహారం 1౩ 


తయారు. చేస్తారు బియ్యాన్ని ఉడికించి ఎండిస్తే కొద్దిగా పులుస్తాయి 
దానివలన ఈష్ట్‌ ఏర్పడి, అరుగుదల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ 
ఉప్పుడు పిండిలో నెయ్యి, బెల్లం కలిపి ఉండలు కట్టు కొని తింటే రక్త మొలలు 
తగ్గుతాయని ఒక చిట్కా వైద్యం! 


ఇక్కడ ఉప్పు ప్రధానం కాదు. చప్పిడిగా తినాలి. నూనెలో 
వేయించకుండా, చింతపండు, మషాలాలు లేకుండా వంట చేస్తే దాన్ని 
చప్పిడి వంటకం అంటారు. ఇవేవీ లేక పోయినా ఉప్పిండి రుచిగానే ఉంటుంది. 
కడుపు నిండు తుంది. తేలికగా అరుగుతుంది. తిన్న తరువాత భుక్తాయాసం 
కలగకుండా చేస్తుంది. 

కన్నడం వారు ఉప్పిట్టు లదా ఉప్పిండిని బియ్యపు రవ్వ, పెసరపప్పు 
కలిపి తాలింపు వేసి ఉడికించి తయారు చేస్తారు తమిళులు కేవలం బియ్యపు 
రవ్వతో చేసిన వంటకాన్ని ఉప్పుమా, ఉప్పుమావు అని పిలుస్తారు ఉడికించిన 
పిండి అని దీని అర్దం. ఉప్మా అనే పేరు ఆ విధంగా ఆధునిక యుగంలో 
స్పిరపడుది. క్రమేణా, బొంబాయిరవ్వ(సూజీ) వాడకంలో కొచ్చింది. 
బొంబాయిరవ్వను ఉడికించిన దాన్నే ఉప్మా అంటారనే ఒక బలమైన 
అభిప్రాయం ఏర్పడింది. మన ఉప్పిండి అనే ఉప్మాని మనం మరిచిపోయాం! 
ఉప్మా 

ప్లో యిడ్‌ కార్ట్జొాజ్‌ అనే వంటొచ్చిన ఒక మగాడు ఉప్మాని తయారు 
చేసి, లాస్‌ ఏంజిలోస్‌ అంతర్జాతీయ వంటకాల పోటీలలో లక్షడాలర్ల 
బహుమతి గెలుచుకున్నట్టు, 2011 జూన్‌ 18న ఒక వార్త వచ్చింది. తెలుగు 
పత్రికలు ఈ వార్తని ఉప్మాకి అరుదైన గౌరవంగా ప్రకటించాయి. కానీ, కొన్ని 
ఆంగ్ల పత్రికలు, వార్తల ఎబ్‌ సైట్లు అత్యుత్సాహం ప్రదర్శించి, ఉప్మా అనే తమిళ 
వంటకాన్నే అతను వండినట్టు పేర్కొన్నాయి. అంతేకాదు, 
ఉప్పు+మావు=ఉప్పు కలిపిన పిండి అనే అర్జాన్ని ఉప్మాకు కల్పించి మరీ 
వార్తను రాశాయి. నిజానికి ఉప్మా అనే పేరుకీ, ఉప్పుకీ ఏ విధమైన సంబంధం 
లేదు. 

ఉప్పు అనే పదానికి తెలుగులో లవణంతో పాటుగా ఉడకపెట్టడం, 
కాల్చటం, తాపం అనే అర్దాలు కూడా కనిపిస్తాయి సముద్రపు నీటిని ఉడికించి 
లేదా. ఎండించి తీసినది. కాబట్టి అది ఉప్పు అయ్యింది. 


మన ఆహారం 130 


ఉప్పరి(ఉప్పు+అరి) అంటే, కాలినది అని! తప్తం అనేదానికి ఇది 
సరయిన తెలుగు అర్దం. 

ఉప్పుడు బియ్యం అంటె, ఉడికించిన బెయ్యం. 

అలా ఉడికించటానికి ఉపయోగించే కుండని ఉప్పెకుండ అంటారు. 
ఉడికించిన పిండిని ఉప్పినపిండి అంటారు. దీన్నే ఉప్పుడు పిండి, ఉప్పిండి, 
ఉప్పిడి అని కూడా పిలుస్తారు ఇడి అంటే పిండి. ఉప్పిడి అంటే ఉడికించిన 
పఠడి. 

తమిళంలో ఇటి అంటే, బియ్యం లెదా ఉన్న లేదా రాగుల పిండి 
(౬౦౧౫ 439). ఉడికించిన పిండిని ఇటియాల్‌ అంటారు. ఇటియప్పమ్‌ అంటే 
ఆవిరిమిద ఉడికించిన బియ్యపు పిండి వంటకం. 


తెలుగులో ఇడి, ఇడికుడక, ఇడికుడుము పేర్లతో శఇడ్డీలు 
కుడుములూ మన పూర్వులు తయారు చేసుకున్నారు ఆ వారసత్వం మనకు 
ఉన్నదన్న సంగతి మనం మరిచి పోయాం. 


ఈ ఇడి పదానికి ఉడికించటం అనే అర్జంలో ఉప్పు పదం చేరింది. 
ఉడికించిన పిండిని ఉప్పిడి లేదా ఉప్పుడు పిండి అన్నారు. ఉప్పు+మావులో 
ఉప్పు అంటే ఉడికించిన, మావు అంటే పిండి. అదే ఉప్మా పదానికి మూలం. 
ఉప్మా ద్రావిడులు అందరి ఉమ్మడి ఆస్టి 


ఈ మధ్య కాలంలో ఉప్మా ఉపాహారాలకు రారాజు అయ్యింది. దేశ 
వ్యాప్తంగా ఉప్పుమావు, ఉప్పిట్టు, ఖర్‌ బాత్‌, ఉపీత్‌ పేర్లు వివిధ ప్రాంతల్లో 
కనిపిస్తాయి గోధుమ రవ్వ ఉప్మా, మొక్కజొన్నరవ్వ ఉప్మా, పెసర రవ్వ 
ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవల ఉప్మాలు ప్రసిద్చి చెందాయి. ఉప్మాని 
భారతీయులందరూ ఇష్టంగా తింటున్నారు. 

ఉప్మా రుచి అంతా దానికి పెట్టిన తాలింపులోనే ఉంది. అది 
బొంబాయి రవ్వ కావచ్చు, రాగి పిఠిటి కావచ్చు, పెసలు రవ్వ ఆడించి చేసింది 
కావచ్చు. దేని రుబి దానిదైనా, అసలు రుచి దాని తాలింపుదే! కాబట్టి 
బొంబాయి రవ్వతో మాత్రమే ఉప్మా చేసుకోవాలనే నియమం ఏదీ లేదు. 


ఉఊరుగాయలు-ఊరుపండ్డ్లు 


అకస్మాత్తు గా అమ్మవారు ప్రత్యక్షమై, ఒక పాత్రలో ఆవకాయనీ, 
ఇంకో పాత్రలో అమృతాన్సి చూపించి, నరుడా ఏది కావాలి...? అనడిగితే 
మన ఆహారం 136 














ఆవకాయనే కోరేవాడు తెలుగు వాడు! ఊరుగాయ అంటే, మనకు అంత 
ప్రాణప్రదం. 


"ఆలు పలములు వెడనీళ్ళు పానకములు 
నూరుబంద్లూ రుగాయలు తైరుపొంటి...” అంటూ 'ఘటికాచల మహాత్మం౦” 
కావ్యంలో తెనాలి రామకృష్ణు డూ "ఊరుబిండ్లూ రుగాయలు బజ్జుల్‌ దధి పిండ 
ఖండములు నందార్పించెన్‌ దగన్‌” అని "రాజ శేఖర చరిత్ర"లో మాదయగారి 
మల్లన ఊరుగాయలను ప్రస్తా మిచారు. 17వ శతాబ్ది నాటి శివతత్వరత్నాకరం 
గ్రంథంలో కేలడి బసవరాజ ఐదు రకాల ఊరుగాయలనూ, 15వ శతాట్టి నాటి 
కన్నడ గురులింగదేశిక రచన లింగపురాణంలో 50 రకాల ఊరగాయలనూ 
పేర్కొన్నట్టు కేటీ అచ్చయ్య హిష్టారికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ఇండియన్‌ పుడ్‌ 
గ్రంథంలో ఉదహరించారు. 

ఇప్పటికి 2,000 ఏళ్ళకన్నా ముందే, ప్రపంచ వ్యాప్తంగా మానవులు 
ఊరుగాయల్ని తినటం మొదలు పెట్టారు పాత నిబంధన గ్రంథం(ఈశయ్య)లో 
దోసావకాయ ప్రస్తావన ఉందనీ, క్లియోపాత్రకు దోస ఊరుగాయ ఇష్టం అనీ 
చరిత్ర వేత్తలు చెప్తారు దక్షిణాదిలో ఊరుగాయలకు ఎక్కువ ప్రాధాన్యత 
కనిపిస్తుంది. ఇక్కడ ఊరుగాయలను తెలుగు తమిళ, మళయాళీ లందరూ 
ఒకేతీరున పెట్టు కోవటాన్ని బట్టి ఊరుగాయలను ఈ దేశంలో ద్రావిడులే 
వ్యాప్తి లోకితెచ్చి ఉంటారని భావించవచ్చు. 

మధ్యయుగాలలో ఆంగ్లేయులు ఊరుగాయల రుచిని పసిగట్టారు 
పెకిల్లే అనే పేరుతో వాటిని పిలిచేవారు. 18వ శతాబ్దిలో భారతీయ 
ఊరుగాయలతో యూరోపియన్లకు పరిచయం పెరిగిన తరువాత పెకిల్లే పదం 
పికిల్‌ గా మారిందని వర్‌ ఆరిజన్‌ గ్రంథంలో పేరొ గన్నొరు. కోపం వచ్చినప్పుడు 
మనం “ఉప్పపాతరేస్తా' అన్నట్టే బుద్ది చప్పటానికి ఇంగ్లీష్‌ వాళ్ళు "౧101646" 
అంటారు. 

సంస్కృతంలో సంధానిక అంటే గి 11౧6 0% ౧10%16 0౧ 52666 అని 
ఆప్బే (1621) నిఘంటువు పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఊరుగాయ అనీ, 
కన్నడ భాషలో ఉప్పింకాయ అనీ అంటారు. "తుళు"లో ఉప్పడ్‌, గుజరాతీలో 
అథాను, గూండస్‌, చుందో పేర్లతో పిలుస్తారు మరాఠీలో లోణచె, ఓలవణ 
పేర్లతో పిలుస్తారు బెంగాలీ, హిందీ, ఉరుదూ, అస్సామీ బాషల్లో అచార్‌ అంటే 
ఊరుగాయ. ఇది పోర్చుగీసులకు సంబంధించిన పదం కావచ్చు. 1563లో 
పోర్చుగీసులు పచ్చి జీడిపప్పుని ఉప్పునీళ్ళలో ఊరవేసి మొదటగా ఒకరకమైన 





మన ఆహారం 13/ 


ఊరగాయని తయారు చేసి, దానికి అచార్‌ పేరు పెట్టారనికే టీ అచ్చయ్యగారు 
"భారతీయ ఆహార చరిత్ర నిఘంటువు"లో పేర్కొన్నారు. మలేషియా, థాయి, 
దేశాలలో మామిడి ఆవకాయని అచార్‌ అనే పేరుతో పిలవటం మొదలు 
పెట్టారట ఇది పర్షియన్‌ పదం అని కొందరి భావన. హబృ్సన్‌-జాబ్సన్‌ 
నిఘంటువు లాటిన్‌ పదం "అచిటేరియ” లోంచి ఇది ఏర్పడి ఉండవచ్చునని 
పేర్కొంది. స్పానిష్‌ అక్సా(చిల్లీలో ౦చి అచార్‌ ఏర్పడి ఉండవచ్చు కూడా!. 
ప్రాచీన అమెరికన్‌ రెడ్డియియన్‌ భాషల్లో ఆక్సి, అహి, అచి పదాలు పచ్చడినే 
సూచిస్తాయి అచ్చడ్‌, అచర్‌, పచ్చడి పదాలు ద్రావిడ మూలంలోంచి పుట్టిన 
పదాలు కావచ్చు. 

పళ్ళూ, కాయలూ, మాంసం దొరకని కాలంలో కూడా వాటిని కమ్మగా 
తినేందుకు ఈ ఊరుగాయ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. రకరకాల 
కాయలను ముక్కలుగా తరిగి ఊరపెడతారు. కాబట్టి ఊరుగాయ అయ్యింది. 
అలాగే, ఏదైనా పండుని ఊరబెడితే అది ఊరుపండు అవుతుంది. మాంసాన్ని 
ఊరబెడితే ఊరుమాంసం అనాలి. అయితే అన్నింటికీ ఊరుగాయ అనే పేరే 
వాడుతున్నాం. 


ఊరుబెట్టటం అనేది ఒక ప్రక్రియ. తరిగిన ముక్కలకు ఉప్పు పట్టించి 
నిలవబెడితే, ముక్కల లోంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇది 050515 
అనే ఊరుబెట్టే ప్రక్రియ. ఇలా నీటిని తీసేసిన క్యాబేజీని 52461266 లేదా 
చౌక్రాట్‌ అంటారు. చౌక్తోట్‌ అంటే క్యాబేజి ఊరగాయ. 


ఊరుగాయల్లో ఉత్తమమైనది ఉసిరికాయతో పెట్టిన ఊరుగాయ. 
దీన్నితొక్కుడు పచ్చడి, నల్లపచ్చడిఅని కూడా పిలుస్తారు ఉసిరికాయ లోపలి 
గింజలు తీసేసి ఉప్పుకలిపి ఊరబెట్టి ఈ ఊరుగాయను తయారు చేస్తారు పాత 
ఉసిరి తొక్కు, చింతకాయ తొక్కు, మామిడి తొ క్కు అపకారం చేయకుండా 
ఉంటాయి. చింతకాయ, గోంగూర, మామిడికాయ, వెలక్కాయ, టమోటా, 
కంద, వంకాయి, దోస, నిమ్మ, కాకర ఇలా రకరకాల కాయగూరలతో లేదా 
పళ్ళతో ఊరుగాయలు పెడుతుంటారు. ఈ ప్రక్రియలో ఊరుగాయలు చాలా 
రోజులు నిలవుంటాయి. జాగ్రత్తగా జాడీలో వాసెన గట్టి ఆరు నెలలు బాగా 
మాగేలా చేస్తారు ఎప్పటికప్పుడు కొద్దిగా ఇవతలకు తీసి, కొత్తిమిర, వగైరా 
కలిపి తాలింపు పెట్టు కొంటూ ఉంటారు. ఇలా పెట్టి న ఊరుగాయలు పేగులకు 
బలం ఇచ్చి విరచనం అయ్యేలా చేస్తా యి జీర్ణశక్తిని కాపాడతాయి. 





మన ఆహారం 138 


బొప్పాయి, సొర, బీర, బూడిదగుమ్మడి, ద్రాక్ష అరటి లాంటి 
కూరగాయ లన్నింటితోనూ కమ్మని ఊరుగాయలు పెట్టు కోవచ్చు కానీ 
ఇప్పుడు మనం ఊరుగాయలను పెడుతోన్న పద్దతి వేరు. మిరపకారం 
కనుగొన్నతరువాత మనం అలవరచుకున్న పద్దతి ఇది. ఇవి పులవబెట్సే 
ప్రక్రియలో పెదుతున్నవి. పులవబెట్టటం వేరు, ఊరబెట్లటం వేరు. మాగాయి 
ముక్కలలో నీరు తీసేసి, ముక్కలను ఎండించిన తరువాత మళ్ళీ ఆ 
ముక్కలను ఆ ఊటలోనే నానబెడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ పులుపు 
రావాలని. పులుపు చాలకపోతే నిమ్మ రసం తెచ్చి కలపటం కూడా 
చేస్తున్నారు. ఇదంతా పులుషు మీద ఎర్రి వ్యామోహం వలన కలిగిన ఒక వింత 
అలవాటు. ఆనాడు క్లియోపాత్ర మెచ్చుకొన్నది మనం ఉసిరి తొక్కు పచ్చడిలా 
పెట్టు కునే కీరదోస లేదా దోసపండుతొ పెట్టిన ఊరుగాయని. ఇప్పుడు ఈ దోస 
ఊరుగాయ స్థానంలో దోసావకాయ చేరింది. 


1881నాటి న్యూయార్క్‌ టైమ్స్‌ సంచిక నిమ్మకాయతో ఊరుగాయ 
పెట్టు కొనే ఒక భారతీయ విధానం గురించి వ్రాసింది. దాని సారాంశం ఇది: 
కారుప్పు అనేది ఎక్కువ ఉప్పుగా ఉండే ఒక లవణం. కిరాణా కొట్లలో 
దొరుకుతుంది. దాన్ని నీళ్ళలో బాగా కలిపి నిమ్మకాయ ముక్కలు వేస్తే 
మునగనంత ఎక్కువ సాంద్రత కలిగిన ద్రావణాన్ని తయారు చేస్తారు 
నిమ్మకాయ ముక్కల మీద బరువుంచి ఒక వారం రోజులపాటు ఆ ద్రావణంలో 
నిలవ ఉంచుతారు. అప్పుడు నిమ్మకాయ లోపలి అపకారంచేసే అంశాలు 
బయటి కొచ్చేస్తాయి పులుపు కూడా తగ్గుతుంది. సి విటమిన్‌ తదితర 
పోషకాలు మాత్రం ముక్కలలోనే పదిలంగా ఉంటాయి. వాటిని ఉప్పు నీటి 
లోంచి ఇవతలకు తీసి, ధనియాల పొడి, మెంతి పొడి వగయిరా రుచికొదీ కలిపి 
తాలింపు పెట్టు కొంటే, నిమ్మ ఊరుగాయ ఆరోగ్య దాయకంగా ఉంటుంది. 18వ 
శతాబ్దిలో ఈ ఊరుగాయని బ్రిటిష్‌ వాళ్ళు అమెరికాకు తీసుకెళ్ళి పరిచయం 
చేశారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. 

1869లో ఆలివ్‌ పికిల్‌ కంపెనీ వాణిజ్య పరంగా పచ్చళ్ళను తయారు 
చేసి అమ్మటం మొదలు పెట్టిన తొలి కంపెనీగా ఆహార చరిత్ర చెప్తోంది. 
పులియకుండా ఊరుగాయలు పెట్టు కోవుమే తెలివైన పని! 


ఊర్పు-పడెదెం 





మన ఆహారం 139 


''మేలింపు చవి గుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ 
నేర్పు గలదే...''-అని రాజవాహన విజయం అనే కావ్యంలో కాకుమాని 
మూర్తికవి నోరూరించే 'తాలింపు వంకాయ ఊర్పు' గురించి ప్రస్తావించాడు ఈ 
ఊర్పుని పొగడటానికి నేర్పు కావాలిట. శుకసప్తతి కావ్యంలో కదిరీపతి 
నాయకుడు "ఒఅపు దనరార జేపల యూర్పు గూర అడెన్‌ అంటూ చేపల 
ఊర్పు గురించి గొప్పగా చెప్పాడు. దీన్ని బట్టి మధ్య యుగాలలో ఊర్పు అనేది 
గొప్ప వంటకంగా ప్రసిద్ది చెంది ఉండాలి! ఊర్పు పేరు ప్రస్తు తంవాడకంలో లేదు 
కాబట్టి దాన్ని ఎలా వండుకునేవారో తెలియదు. 

శబ్దా ర్హచంద్రిక ఒక అడుగు ముందుకు వేసి, పడిదం వంటి వంటకము 
ఇదని పేర్కొంది. పడిదం అంటే ఏమిటో తెలిస్తే ఊర్పు గురించి ఆలోచించే 

వకాశం కలుగుతుంది. 'చప్పుడుగా(గ నాస్వాదించి జుర్రుజుర్రున బడిదంబు 
వ గర్రుగర్రున ద్రేన్చుచు.' "అని పాల్కురికి సోమనాథకవి 'పడిదం' అనే 
వంటకం గురించి ''పండితారాధ్యుల చరిత్ర''లో పేర్కొన్నాడు. జుర్రు జుర్రున 
చప్పుడుచేస్తూ, గర్రుగర్రున త్రేనుస్తూ పడిదాన్ని ఆస్వాదిస్తూ తీసుకున్నారట. 
దీన్నిబట్టి ఈ వంటకాన్ని వెయ్యేళ్ళ నుంబి తెలుగు ప్రజలు ఇష్టంగా 
తిన్నారన్నది వస్తవం. అది జుర్రుకొని తినేదని కూడా అర్దం అవుతోంది. 
శ్రీనాథుడు "జవ్వాది గస్తూరి గొజంత పజుచు వెన్న పడిదెంబు 
బొబ్బిల విద్రిచి విద్రిచి'' అని వన్నపడిదెం వంటకాన్ని ప్రస్తు తించాడు. జవ్వాది, 
కస్తూ రిలాంటి సుగంధ ద్రవ్యాలు ఈ పడిదం ముందు చిన్నబోతాయట! అంతటి 
కమ్మనైన, సుగంధ భరితమైన దివ్య వంటకం పడిదెం. దాన్ని వెన్నపూసతో 
నంజుకొంటే అదే వెన్నపడిదెం! 

ఊర్పుకోసం ఎదికితే పడిదం దొరికింది గానీ, వాటి వివరాలు 
ఇంతకన్నా తెలియరాలేదు. ద్రవిడియన్‌ ఎటిమాలజి అనే గ్రంథంలో "ఉర్‌" అనే 
ద్రావిడ మూల రూపానికి [0 814/6, 50గ0౪ అనే అర్జాలు కూడాన్నాయి. 
అంతర్జాతీయ భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తిగారు 'ఉరియు' అనే తెలుగు 
పదానికి [0 04/౧ అర్జాన్ని సూచించారు. కన్నడంలో ఉరలు అంటే €0 06౧౧, 06 
2018226 అర్దాలు కనిపిస్తాయి తాపం, పరితాపం అనే సంస్కృత పదాలకు 
తెలుగులో ఊర్పు సమానార్దకం. ఉమ్మలింత, ఉమ్మలింపు, ఉమ్మలిక పదాలు 
దీన్ని బట్టే ఏర్పడి ఉండవచ్చు. తమిళంలో ఉరు అంటే €0 00౧౫, 5గ౭౫ 06 
2౧ర౧)/ అనే అర్దాలు ఉన్నాయి. ఉరుప్పం, ఉరుప్పు అంటే, తీవ్ర ఆగ్రహం! 








మన ఆహారం 140 


ఉరుమం అంటే అమితంగా ఉక్క పోయటం. స్వేదన ప్రక్రియ అంటే 
ఆవిరిమీద వండటాన్ని ఉక్కబెట్టటం అంటారు. ఇడ్నీలను ఉండ్రాళ్ళను 
ఉక్కబెట్టి వండుతారు. ప్రెషర్‌ కుక్కర్లో వంటకాలన్నీ ఉక్కబెట్టినవే గోండుల 
భాషలో కూడా ఉర్ప్‌ అంటే (0 001 అనే అర్దమే కనిపిస్తు ౦ది ఈ భాషలో ఊర్పు 
అంటే ఆవిరి. తెలుగులో తేలికగా వేగటాన్ని లేదా కాలటాన్ని 'ఉర్పెలుట' 
అంటారు. 


వంగ, బెండ, అరటి, దోసకాయ లాంటి కూర గాయలను కుమ్ములో 
పెట్టి గానీ సన్నని సెగన నిప్వులమీద ఉంచిగానీ కాలనివ్వాలి లేదా 
మగ్గనివ్వాలి. ఆ విధంగా ఊర్పెలిన కాయని చిదిమి, అందులో పరిమితంగా 
పులుపు కలిపి తాలింపు పెట్టిన కమ్మని వంటకాన్ని 'ఊర్పు' గా పిలిచి 
ఉంటారు. ఆ పేరుని మరిచిపోయి మనం ఇపుడు పచ్చిపులుసు అంటున్నాం. 

ఊర్పు కన్నా ముందు దీన్ని పడిదెం అన్నారు. పడిదెం వంటకాన్ని 
ఎన్నపూసతో జర్రుకుంటూ తిన్నారని సోమనాథుని వర్ణన బట్టీ అర్జం 
అవుతుంది. ఉలవచారుని వెన్నతో తిన్నట్లు గానే చాలామంది 
పచ్చిపులుసును వెన్నతోనే తింటారు. 

వంకాయ ఉఊర్పు, దోసకాయ ఊర్పు, వెలగ పండు ఊర్పు, 
అరటికాయ ఊర్పు. మామిడికాయ ఊర్పు, బెండ కాయ ఊర్పు, కాకరకాయ 
ఊర్పు ఇవన్నీ ఊర్పు, పడిదెం లేదా పచ్చి పులుసుల్లో రకాలు. పులుపుని 
పరిమితంగా వాడితే, ఊర్పు ఆరోగ్యానికి మంచిదే! అట్లతద్చీనాడు తెల్లవారు 
రూమునే అన్నం తినే ఆచారం ఉంది. పొట్టకాయకూర, కందిపచ్చడి, పచ్చి 
పులుసు ఆ సమయంలో తప్పనిసరిగా తింటూ ఉంటారు. 
కిచ్చడి, కిచ్చిడి 

"చారులు దియ్యగూరలు బచ్చడులుం గిచ్చడులును బజ్జులును...” 
అంటూ, కాశీిఖండం(7-186)లో వ్రీనాధుడు అనేక రకాల పచ్చళ్ళు, కిచ్చళ్ళు, 
బజ్జులను విందు బోజనంలో వడ్డించినట్టు వర్ణించాడు. పచ్చడి. కిచ్చడి, బిజ్జు 
ఇవి ఇంచుమించు ఒకే తరహా వంటకాలుగా కనిపిస్తాయి వీటిలో పచ్చడి 
అంటే రోటి పచ్చడి. బజ్జు అంటే, వంకాయ, వెలక్కాయ, దోసకాయ లాంటి 
కూరగాయల్ని నీప్పలమీద కాల్చి తయారు చేసిన పచ్చడి. మరి, కిచ్చడి 
ఏమిటి? 








మన ఆహారం 14] 


ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు  'సద్యోఘ్బుతాలు, 
జక్కరలు, పచ్చళ్ళు, కిచ్చళ్ళు...' అంటూ, కిచ్చళ్ళను ప్రస్తామిచారు. 
సద్యోఘృుతం అంటే, అప్పుడే కాచిన తాజా నెయ్యి. చక్కెరలు అంటే, స్వీట్లు. ఆ 
తర్వాత పచ్చళ్ళు-కిచ్చళ్ళను పేర్కొన్నారు. పచ్చడి-కిచ్చడి జంట పదాన్ని 
తమిళులు, మళయాళీలు ఆలం కారికంగా ప్రయోగిస్తారు 

కిచ్చిడీనే కిచ్చడి అనటం తొందరపాటు అవుతుంది. అవి రెండూ 
వేర్వేరు వంటకాలు. మళయాళీలకు కిచ్చడి అంటే, పెరుగు లేదా మజ్జిగతో 
చేసిన వంటకం. గుజరాత్‌ లోని 'కపాడి' ప్రజలు రోటీలతో పాటు 'కిచ్చడి' అనే 
పెరుగు పచ్చడిని నంజుకొని తింటారని 'యాంధ్రపోలాజికల్‌ సర్వే ఆఫ్‌ 
ఇండియా" వారి పీపుల్‌ ఆఫ్‌ ఇండియా-గుజరాత్‌' (క3.ఎస్‌.సింగ)్‌ అనే 
గ్రంథంలో కపాడీల గురించి చెప్పిన అధ్యాయంలో ఉంది. దీన్నిబట్టి 
ఆరువందల ఏళ్ళనాటి శ్రీనాధుడు వర్ణించిన 'బచ్చడులుం గిచ్చడులును 
బజ్జులు'లో కిచ్చడి పెరుగు పచ్చడేనని స్పష్టం అవుతోంది. 

కూరగాయలను రోట్లో వేసి నూరితే అది రోటి పచ్చడి. కూరగాయని 
కాల్చి నూరి చేసినది బజ్జు లేదా బద్జీ పచ్చడి. ఉడికించిన కూరగాయల 
ముక్కల్ని పులవని పెరుగు లేదా చిక్కని మజ్జిగలో కలిపి తాలింపు పెట్టి 
తయారు చేసింది కిచ్చడి అనే పెరుగు పచ్చడి. పెరుగులో సొరకాయ 
తురుముగానీ, బూడిద గుమ్మడికాయ తురుముగానీ కలిపి ఉడికించ 
కుండానే తినవచ్చు. రుచికరంగా ఉంటుంది. అరటికాయ గానీ, బంగాళా 
దుంపలు లేదా చిలగడ దుంపల ముక్కలు గానీ, వంకాయ బెండకాయ 
దొండకాయ ముక్కలు గానీ, మీకు ఇష్టమైన ఏ కూరగాయ నైనాసరే 
ముందుగానే ఉడికించి పెరుగులో కలిపి, కొత్తిమీర, కరివపాకు లాంటివి చేర్చి 
కమ్మగా తాలింపు పెట్టి కిచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇంతకు మించి 
చలవ చేసే వంటకం ఇంకొకటి దొరకదు. అలిసి ఇంటికి వచ్చిన పిల్లలకు 
పెద్దలక్కూడా పెట్టదగిన మంచి ఆహార పదార్దం ఇది 

కూర ఎక్కువగా, అన్నం తక్కువగా తినమని వైద్యులు సలహా 
ఇస్తుంటారు. అందుకు కిచ్చడి ఒక మంచి. ఉపాయం. జీర్ణకోశ 
వ్యాధులున్నవారికి ఇది మేలు చేస్తుంది. అమీబియాసిస్‌ వ్యాధికి ఇదే అసలైన 
బెషధం. పేగుపూత, గ్యాసు ట్రబుల్‌ మొదలయిన వ్యాధులలో ఇది మేలు 
చేస్తుంది. ఆకలి సరిగా లేదనుకొనేవారు ఇడ్మీ అట్టు, పూరీ, ఉప్మాలాంటి 


ఆకల్ని చంపే టిఫిన్లను ఆపేసి, ఉదయంపూట కిచ్చడిని తింటే తేలికగా 
మన ఆహారం 142 


అరుగుతుంది. కావాలంటే రాగిరొట్టీతో నంజుకోవచ్చు. ముఖ్యంగా షుగర్‌ 
వ్యాధీ, స్టూ లకాయు, బీపీ, కీళ్ళవాతం వ్యాధులతో బాధపడే వారికి కిచ్చడి 
గొ ప్ప బెషధం. 
గాంరలు-వడలు 

తింటే గారెలు తినాలి, వింటే బారతం వినాలి అనే తెలుగు సామెత 
వినని వాళ్ళుండరు. తెలుగు వాళ్ళకు ఈ గారెలు ఇంత ఇష్టమైన వంటకం 
ఎలా అయ్యాయో విశేషమే! "తినగ తినగ గారెలు చేదు" అనే సామెత కూడా 
ఉంది. ఇది కూడా కంఠపర్యంతం గారెల్ని ఇష్టంగా తినడానికి సంబంధించిన 
సామెతే! తంతే, గారెల బుట్టలో పడ్డవాడికి లాటరీ దక్కినట్టే! 


"కుడుముల్‌ గారెలు బెల్లపుమండిగెలు”" “కలమాన్నంబుల్‌ 
పప్పులన్న ములున్‌ గారలు బూరెలు చారులు మోరులు” "గారెలు బూరెలు 
మోరుండలు” అంటూ మన కవులు కూడా గారెల పట్ల తమ ఇష్టాన్ని 
చాటుకొన్నారు. గారె, గారి, గారియ, గార్య అనేవి పర్యాయ పదాలు. గారె అంటే 
ఒక భక్ష్య విశేషం, మినప పిండితో వండేది అనే అర్జాలను మాత్రమే 
నిఘంటువులు ఇస్తో న్నాయి సంస్కృతంలో ఘరికా, ఘారి పెర్లతో పిలుస్తారు 
ప్రాకృతంలో ఘరియా అంటే మృష్టాన్న భోజనం అని అర్ధం. గారె అనే 
పిలుపులో కనిపించే తెలుగుదనం వడై అనటంలో ఉంటుందా...? 


దేశమంతా వడ అనే అంటోంది. వడలూ గారెలూ రెండూ తెలుగులో 
సమాన ప్రాచుర్యం కలిగిన పేర్లే! రెండింటికీ తేడా చూపించాలనుకొంటే 
అచ్చంగా మినప్పప్పుతో మాత్రమే తయారయ్యేవి గారెలని శబ్ద రత్నాకరం 
పేర్కొంది కాబట్టి ఇతర పప్పులూ, కూరగాయలు వగైరా చేర్చి, చిల్లు పెట్టకుండా 
వండినది "వడ" అనవచ్చు. చిల్లు పెట్టి వండితే గారె అనీ, చిల్లు పెట్టకుండా 
పలుచగా వేస్తే వడలు అనీ, ముద్దగా వేస్తే బజ్జీ లేదా బోండాం అనే పేర్లు 
ప్రస్తుతు వ్యాప్తిలో ఉన్నాయి. మౌలికంగా వీటన్నింటి ప్రాథమిక రూపం 
ప్రాచీనమైన గారె మాత్రమే! వడియం, వడ శబ్దాలు ఒకే అర్ధంలో ఏర్పడ్డవే. 
రుబ్బిన పిండిని అప్పటికప్పుడు వేయిస్తే వడలు, ఎండించి వేయిస్తే వడియాలు 
అంటున్నాం. 

పితృకర్మల సమయంలో వండే ఆహార పదార్దాలు తప్పనిసరిగా మన 
ప్రాదినమైనవే అయి ఉంటాయి. చిల్లు గారెలను తద్చినాలలో తప్పనిసరిగా 
వాడటం వలన చాలామంది సంప్రదాయవాదులు శుభకార్యాలకూ, విందు 





మన ఆహారం 143 


భోజనాలకూ, గారెలు వద్నించటాన్ని ఇష్టపడేవారు కాదు. అందుకని చిల్లు 
పెట్టని గారెలు వ్యాప్తి లోకి వచ్చి ఉంటాయి. పెసరపప్పు గానీ, శనగపప్పు గానీ, 
అల్లం, మిర్చి, ఉల్లి, కొత్తిమీర, పొదీనా లాంటివి గానీ కలిపి చిల్లు పెట్టకుండా 
చేసిన భక్ష్యాలను వడలు అని పిలవటం ఇలా మొదలయి ఉండవచ్చు. 

ఆంజనేయుడికి గారెలు ప్రీతి అని చిల్లు గారెలు దండకట్టి మెడలో 
గారెల మాల వేసి అలంకరిస్తారు తిరుపతి వెంకటేశ్వరుడికి మాత్రం చిల్లు లేని 
వడనే నైవేద్యం పెడతారు. బహుశా తమిళ ప్రబావం కావచ్చు. 

తమిళ లెక్సికాన్‌ (పేజి3479లో వటాయ్‌ శబ్దం మినప్పప్పుతో చేసిన 
ఒక భక్ష్యం అనే అర్జంలో కనిపిస్తుంది. తెలుగు, కన్నడ, తుళు, మళయాళం, 
సింహళ భాషల్లో వడ శబ్దం కనిపిస్తుంది. తెలుగులో వడ అంటే వేడిమి, 
ఎండసెగ, తాపము, శ్రమము అనే అర్జాలతో పాటు ఒక రకమైన పిండివంట, 
గారె అనే అర్జాలున్నాయి. 

నానబెట్టిన పెసర పప్పులో ఉప్పుకలిపి, ఇంగువ తాలింపు పెడితే 
దాన్ని "వడపప్పు" అంటారు. వడలు వండటానికి సిద్దంగా ఉన్న పప్పు అనే 
అర్జంలో వడపప్పు ఏర్పడిందని కొందరి ఊహ. కాని ఇంకో అర్జం కూడా 
చెప్పుకోవచ్చు. వేసవిలో ఇది తాపాన్నీ, వడ దెబ్బను, శ్రమను తగ్గిస్తుందని 
ప్రసిద్చి వడదెబ్బకు విరుగుడు కాబట్టి వడపప్పు అయ్యిందని వివరణ 
చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి పందిట్లో వడపప్పు, పానకాలను వడకొట్టకుండా 
ఉంటుందని పంచు తారు. "వడ పిందెలు" అంటే వేసవి తాపానికి రాలిపడిన 
లేత మామిడిపిందెలు. వడముడి అని శత్రువులకు తాపాన్ని కలిగించేవాడనే 
అర్ధంలో భిముణ్లి పిలుస్తారు వడ శబ్దానికి మంచు అనే అర్దం కూడా ఉంది. 
వడ+కల్పు=మంచురాయి. మొత్తం మీద అతి వేడికీ, అతి చల్ల దనానికీ వడ 
అనే శబ్దా న్నే తెలుగులో ప్రయోగించటం విశేషం. వడ అంటే, వేడి, వడ అంటే 
వేయించడం, వడ అంటే, ఎండించి శుష్కింప చేయటం. వడ అంటే మంచు. 

కర్లాటకలోని మాండ్యా జిల్లా లోమద్దూ రుగ్రామం గారల వంటకానికి 
ప్రసిద్బీ మధ్దూ రు గారెల్ని వివిధ రకాల ధాన్యాలు, పప్పు ధాన్యాలు రుబ్బి 
గారెలు వండుతారు. అలాగే, "మైసూరు గారెలు” కూడా ప్రసిద్చి చెందినవే! 
కందిపప్పు, శనగపప్పు, మినప పప్పు, పెసర పప్పు కలిపి రుబ్బిన పిండిలో 
మషాలా ద్రవ్యాలు చేర్చి మైసూరు గారెలు వండుతారు. మషాలా వడల్ని 
తమిళంలో "ఆమైవడ"లని, మళయాళంలో "పరుప్పువడ"లనీ అంటారు. 











మన ఆహారం 14|| 


ప్లయింగ్‌ సాసర్‌ వడలని కూడా వీటికి పేరుంది. ఆవ పెట్టిన పెరుగులో 
నానబెట్టిన వడలను ఆవవడలు లేక ఆవడలు అంటారు. దహీవడ, 
తైరువడలుగా ఇవి దక్షిణాదిలో ప్రసిద్ది వడపావు అనేది ఒక కొత్తపోకడ. 
గారెలను బ్రెడ్డు ముక్కలమధ్య ఉంచి బర్గర్‌ లాగా కొరుక్కొని తింటారు. 


అరటి, బీర, వంకాయి, క్యాబేజీ, ఆలు, క్యారెట్‌, బీట్‌ రూట్‌ ఇలా 
రకరకాల కూరగాయలతో కూడా గారెలు చేసుకొవచ్చు. వాము ఆకుతో బక్టీ 
లేదా వడ చాలా రుచిగా ఉంటుంది. కీమా వడ అనేది మాంసంతో వండిన వడ. 
కోడి మాంసంతో నంజుకొంటూ గారెలు తినడం చాలామంది మాంసాహార 
ప్రియులకు ఇష్టం. 
తెలిపరిగలు-కూడుపరిగెలు 


నాలుగు శతాబ్దా ల క్రితం అయ్యలరాజు నారాయణామాత్యుడనే క్‌, 
ఆనాటి ప్రజల జీవన స్పితిగతుల గురించి ఒక విజ్ఞాన సర్వస్వం అనదగినన్ని 
వివరాలతో “హంసవింశతి” కావ్యం వ్రాశాడు. అందులో విష్ణు దాసుడు అనే 
వ్యాపారి విదేశీ ప్రయాణానికి బయలు దేరినప్పుడు వెనకాల గుర్రబృళ్ళమీద 
వంటపాత్రలు ఎక్కించుకొని, కొన్ని ఆహారపదార్జాలు కావళ్ళలో పెట్టు కొని 
సేవకులు నడిచి వెళ్ళిన సందర్భం ఒకటి ఉంట లడ్యాలు, కోడబళ్ళు 
పూరీలు కూడుపరిగెలు, తెలుపరిగెలు, మొదలైన దాదాపు /0 రకాల 
ఆహారపదార్జాలు ఆ కావళ్లలో ఉన్నాయని పెద్ద పట్టి కజంది. వండినవీ, దారిలో 
వండుకొనేవీ అనేకం ఈ పట్టికలో ఉన్నాయి. ఇప్పుడు పేరు మారిపోయిన 
వంటకాలు, ప్రస్తు తళ వాడకం మరిచి పోయినవి కూడా ఉన్నాయి. వాటిని 
గుర్తించే పరిశోధనలు విస్తృతంగా జరిగితే ఆనాటి తెలుగు ప్రజల ఆహార 
అలవాట్ల గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. తెలుపరిగెలు, 
కూడుపరిగెలు అనే రెండు వంటకాలు కూడా ఆ పట్టికలో ఉన్నాయి. ఈ రెండు 
రకాల వంటకాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. 


హిస్టారికల్‌ డిక్షనరీ ఆప్‌ ఇండియన్‌ పుడ్‌' గ్రంథంలో క. టి. 
అచ్చయ్య అసే పరిశోధకుడు వేదకాలం నుంచీ 'పరిక' అనే వంటకం ఉందనీ, 
అది ఈనాటి 'బోండా' లాంటి వంటకం కావచ్చుననీ పేర్కొన్నాడు. అయితే, 
అమరకోశంలో పరిఘ, పరిఖ శబ్దా లున్నాయి గానీ; పరిక లేదు. జక రకం 
చేపకు తెలుగులో పరిగ, పరిక, పరిగియ అనే పేర్లున్నాయి. అలాగని 


[క 
ఎస్‌ 


తెలుపరిగెలు, కూడుపరిగెలు అనేవి పరిగలనే చేపలతో చేసిన వంటకాలు 





మన ఆహారం 140 


కావచ్శని కూడా అనటానికి అవకాశంలేదు. మాంసాహారాల గురించి, చేపల 
గురించి, కోళ్ళ గురించి, ఇంకా అనేక జంతువుల గురించీ హంసవింశతి 
కావ్యంలో కవి విడిగా చాలా వివరాలందించాడు. ఈ ఆహార పదార్దాల 
పట్టి కలోనివన్నీ కేవలం శాకాహార ద్రవ్యాలుగానే కనిపిస్తు న్నాయి 


మన నిఘంటువులు తెలిపరిగె గురించి చేప ఆకారంలో చేసే ఒక 
భక్ష్య విశేషం అని రాశాయి. 'తెలుపరిగి, 'తేలుపరిగ' అనే రూపాంతరాలు 
కూడా కనిపిస్తాయి ఇంతకు మించి వివరాలు లేవు. ఇప్పటికీ మనం చేపలు, 
చిలకలు, హంసలు, గొల్లభామల ఆకారాలలో చెక అచ్చులు తీసుకొని, 
పంచదార పాకం పోసి, తెల్లని స్వీట్లు చేసుకొంటున్నాం. వీటిని ఎక్కువ 
ప్రాంతాలలో "చిలక"లనే పిలుస్తా రు తెలిపెరిగలు అలాంటివా? 


'తెలి' శబ్దానికి తెల్లనిదీ, నిర్మలమైనదీ అని అర్జాలున్నాయి. తెలి 
నవ్వు (నిర్మలమైన నవ్వు) తెలిగంటి (చక్కనైనది) తెలిదమ్మికంటి (తెల్లని 
పద్మములవంటి కన్నులవాడు, పుండరీకాక్షుడు) తెలిపువ్వు(పున్నమి 
చంద్రుడు) తెలిపిట్ట (హంసు, తెలియేరు. (ఆకాశగంగ) ఇలా అర్జాలు 
కనిపిస్తు న్నాయికాబట్టి తెలిపెరిగె ఒక తెల్లని, కమ్మని తీపి పదార్దం కావచ్చు 
కూడా! హంసవింశతి కావ్యంలో పాకపు చలిమిడి, చిమ్మిరుండ వగైరా తీపి 
పదార్ధాల ప్రస్తావన ఉంది గానీ, చిలకల గురించి లేదు. కాబట్టి తెలిపెరిగెలు 
తెల్లని చేప ఆకారంలో ఉండే చిలకలే కావచ్చు. చిలుక ఆకారంలో చేసేవి 
చిలకలు చేప ఆకారంలో చేసేవి తెలిపరిగెలు. 


కూడుపరిగెలు: కూడు'లెక 'కూటు' పదానికి కలగలపు అని అర్దం. ఆ౦డు 
మూడు రకాల కూరగాయాలు కలగలిపి చేప ఆకారంలో చేసిన కారపు 
"కట్లెట్‌ లాంటిది కూడుపరిగె కావచ్చని పరిగె శబ్దా నికిగల చేప అర్జాన్ని బట్టి, 
మనం కొంత ఊహ చేయవచ్చు. బహుశా, ఆ రోజుల్లో ఉడికించిన కందదుంప, 
చిలకడదుంప, మరికొ న్ని కూరగాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి లాంటివి 
గుజ్జుగా చేసి, బియ్యప్పిండిలో కలిపి చేప ఆకారంలో చేసి వేయించింది 
కూడుపరిగ కావచ్చు ఇదొక కట్‌ లట్‌ లాంటి వంటకం. నాలుగు శతాబ్దాల 
క్రితమే మనవాళ్ళు కట్‌'లెట్లని కమ్మగా వండుకొన్నారన్నమాట! ఇది విదేశీ 
వంటకం అనీ, తాజా దిగుమతి అనీ అనుకొంటే అది భ్రమే! 


చిమ్మిలి 








మన ఆహారం 146 


"ప్రేమమీజఅంగ లఅతకూన _ పేర(టాండ్రు,కొమరు. క్రొవ్విరి 
వెండిపళ్లె ముల (దేటి, యల(చిమ్మిలి వాయన మందు కొన(గ(, బ్రథమ 
బుతువయ్యె వనలక్ష్మి ప్రాభవమున...” వనలక్ష్మి రజస్వల అయ్యినప్పుడు 
లతకూనలే పేరంటాళ్ళుగా విరబూసిన పూవులనే వెండిపళ్ళాలలో చిమ్మిలి 
వాయనం అందుకున్నారని ధరణి దేవుల రామయామాత్యుడు 
"దశావతారచరిత్రం” అనే కావ్యంలో వర్ణించాడు. 


''చిమ్మిలి' "అనేది రజస్వలా పేరంటాలకు ప్రత్యకంగా తయారు చేసేది. 
ఇది తింటే, స్త్రీలకు బహిష్టు స్రావం సక్రమంగా అవుతుంది. అందుకని, 
రజస్వలా సమయంలో ప్రత్యేకంగా తినిపిస్తారు క్రమేణా అది కూడా ఒక వేడుక 
అయ్యింది. ముత్తయిదువ అందరూ చేరి చిమ్మిరి దంచటం, పేరంటాళ్లకు 
పంచటం ఒక ఆచారం మనకి. పైన ఉదహరించిన కవిగారి వర్ణనలో లతకూనలే 
పేరంటాళ్ళని ఉంది. అంటే, రజస్వలా పేరంటంటానికి రావలసిన పేరంటాళ్ళు 
యుక్తవయసులో కొచ్చిన ఆడపిల్లలే నన్నమాట! ఫలానా వారింట 
యుక్తవయసొచ్చిన ఆడపిల్ల ఉన్నదనే ఎరిగింపు ఈ ఆచారం వెనుక ఉద్చేశు 
అయి ఉండవచ్చు. 

నువ్వుపప్పు, బెల్లం కలిపి దంచిన ముద్దని చిమ్మిరి, చిమ్మిలి, 
చిమిలి, చింబిలి అంటారు. పొట్టు తీసిన నువ్వులనే నువ్వుపప్పు అంటారు. 
నువ్వుల్ని గానుగ ఆడించిన తర్వాత మిగిలిన పిప్పిని బిమిల్‌ లదా చిమిలి 
అంటారు. దీని పిండిని మనం తెలిక పిండి అంటున్నాం. చిమిలి అనేది 
ద్రావిడ పదం. బాగా 'పాలు' ఇస్తాయనిదీన్ని పశువుల మేతలో కలుపుతారు, 
రెండవది, నువ్వులు-బెల్లం కలిపి నూరిన చిమ్మిరి. వీటిని ఉండలు కడితే, 
చిమ్మిరుండలు లేదా చిమ్మిలుండలు అంటారు. నువ్వుల్ని దోరగా వీయించి, 
కొబ్బరి తురుము కలిపి, పాకం పట్టిన దాన్ని చిమ్మిరి అంటారని బ్రౌన్‌ 
నిఘంటువు, ద్రవిడియన్‌ ఎటిమాలజీ నిఘంటువు పేర్కొన్నాయి. కన్నడంలో 
చిగళి, చిగుళి అనీ, తమిళంలో చిమిలి అనీ, సంస్కృతంలో 'తిలగోళం' అనీ 
అంటారు. 


వీటికే 'నాజుండలు' అనే పేరు కూడా ఉంది. నౌజు అంటే నువ్వులకు 
సంబంధింబెనది-అని! 'నౌజు' పదాన్నే 'లౌజు' అని కూడా పిలుస్తు ౦టారు 
కొబ్బరి, నువ్వులు, బెల్లం మూడింటినీ కలిపి దంచి ఉండలు కడితే, 
'లాజుండలు' అవుతాయి. బెల్లం పాకం పట్టి కూడా లౌజుండలు చేస్తు టారు 
'చిమ్మిలి' లేదా 'చిమ్మిరి'కి అదనపు రుచిని ఈ కొబ్బరి ఇస్తోంది జీడిపప్పు, 
మన ఆహారం 14/ 








కిస్మస్‌ లాంటివి కూడా కలుపుకోవచ్చు. నువ్వుండలు, చిమ్మిరుండలుు, 
నౌజుండలు అలాగే నూటిడి, నూవుండలు ఇలా చాలా పేర్లతో చిమ్మిలిని 
పిలుస్తు న్నాం. పలలం' అనే పిలుపు కూడా ఉంది. 'చింబిలి' అని కూడా 
పిలుస్తారు కొన్ని నిఘంటువులు చిమ్మిరికి సంస్కృత 'శష్కులిని 
సమానార్దంగా చెప్పాయి. కానీ శశ్కులి అంటే, అరిశలపిండి. చిమ్మిరి కాదు. 

చిమ్మిలి ఇంటిపేరున్న తెలుగువారు ఉన్నారు. అది ఏదయినా 
గ్రామనామం కూడా కావచ్చు. ఎన్‌ సైక్షో పీడియా బ్రిటానికా ఈ చిమ్మిరి 
పదాన్ని ట్యుటేరియన్‌ సెల్టు లకు సంబంధించిందిగా పేర్కొంది. క్రీపూ: 7వ 
శతాబ్ది లో గిమ్మిరాయ్‌ అనుచర గణం కాకేసస్‌ పర్వత శ్రేణుల నుంచి వచ్చి 
ఇరాన్‌ భూములను ఆక్రమించు కున్నారని, బైబుల్‌ లో ఉంది. ౭౧౧6౪ 
కుమారుడు గోమర్‌ గానూ, తరువాతి కాలంలో వెలువడిన బైబుల్‌ రచనలలొ 
చింబ్రి, చిమ్మిరిగానూ కనిపిస్తాడని అందులో పేర్కొన్నారు. చిమ్మిరి 
ఇరానియన్‌ ఇలమైట్‌ మూలాల్తోంచి ద్రావిడ భాశలలోకి ప్రవేశించేదేమో బాషా 
చారిత్రక వేత్తలు తేల్చాలి. 

బలవీర్య వర్టకాలలో చిమ్మిరి ముఖ్యమైంది. వాత రోగాలు కీళ్ళ 
నొప్పులు వున్న వారికి మంచి చేస్తుంది అయితే, వేడి శరీర తత్వం ఉన్న 
వాళ్ళు పరిమితంగా వాడుకోవాలి. లేకపోతే కడుపులో ఆమ్లా న్నిపెంచుతుంది. 
ఎసిడిటీ ఉన్న వారికి, జీర్ణ కోశం బలంగా లేని వారికి అజీర్తితో బాధపడుతున్న 
వారికీ ఇది చాలా అపకారం చేస్తుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం, రక్తస్రావం 
అవుతున్నవారు, నెలసరి సమయంలో ఉన్నవారు చిమ్మిరి తింటే ఆయా 
బాధలు రెట్టింపు అవుతాయని ఆయుర్వేద శాస్తం చెప్తోంది దీన్ని 
తిన్నతరువాత గోరువెచ్చని మంచినిళ్ళు తాగితే దీని దోషానికి విరుగుడుగా 
పనిచెస్తుందని వైద్యగ్రంధాలు చెబుతున్నాయి. పక్కతడిపే పిల్లలకు చిమ్మిరి 
పెడీతే ఆ అలవాటు ఆగుతుందని బాగా ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం. 
జమిలిమండిగలు 

వస్తు గుణ ప్రకాశిక అనే తెలుగు వైద్య గ్రంథంలో మండెగల గురించి 
చెప్తూ, ఇవి ఒక విధమైన చూష్యాలనీ, బియ్యం పిండితొ చేస్తారని 
వాతాన్నితగ్గిస్తాయనిఅతిగా తింటే కప, పిత్తా లనుపుట్టి స్తా యనిపేర్కొన్నారు. 
చూప్యాలంటే, పెద్దగా కొరికి నమలవలసిన అవసరంలేకుండా చప్పరిస్తూ 
తినేవన్నమాట! రసం ఓడుతూ ఉంటాయి. 





మనఆహారం 148 


క్రొన్నేతి మండెగలతో భోజనాలు చేశారని శ్రీనాధుడు పేర్కొన్నాడు. 


శబ్దరత్నాకరంలో మంటకం, మండెగ రెండూ ఒకటేనని ఉంది. 
భావప్రకాశ వైద్య గ్రంధంలో బొబ్బట్టు లాగా కాల్చిన రొట్టి ని ' మండక' అన్నారు. 
మండక అంటే, గోధుమ రొట్టె అని నిషుంటువులు అర్జాన్ని 
ఇస్తు న్నాయిమండయంతి = అన్నం పట్టే ఇల్లా లు మండమలక = అన్నం 
తినేందుకు ఉపయోగించే మట్టిపాత్ర మండాకుడుములు = ఆవిరిమిద 
ఉడికించే ఇడ్నీల వంటి కుడుములు; మండపప్పు = వేయించి ఉడికించిన 
పప్పు. కంది లేదా పసర పప్పుని వేయించిన తరువాత ఉడికిస్తే రుచిగా ఉండీ, 
తేలికగా అరుగుతుంది; మండగంజి = మెతుకు లేకుండా వార్చిన చిక్కని 
గంజి; మండకం = వేయించిన పిండి. 


మండాబూరెలు = ఆవిరితో ఉడికించిన బూరెలు. మండాలు = పాలు 
నెయ్యి కలిపిన పిండితో వేసిన అట్లు. మండెగ అనే వంటకం ఇదేనని వ్యుత్పత్తి 
పదకోశంలో ఉంది. ఇవన్నీ నిషుంటువుల్లో కనిపించే అర్దాలు. 


వీటిలో ఆవిరితో ఉడికించిన బూరెల్లాంటి అర్దాలు వింతగా ఉన్నాయి. 
మొత్తం మీద చూస్తే మండెగలు అనేవి 'రొట్టెలమటి వంటకం' అని అర్జం 
అవుతోంది. బావప్రకాశ అనే వైద్యగ్రంథంలో దీని గురించి చెప్తూ, 'అథోముఖ 
ఘటసై ద్విస్తృతు' -బోర్లించిన పాత్ర లోపల మంట పెట్టి కాల్చినదని అన్నారు. 
మెత్తగా విసిరిన గోధుమ పిండిని తడిపి, మర్దించి మందంగా చక్రిక చేయాలి. 
ఒక బోర్లించిన గిన్నెమీద గానీ కుండమీద గాని దానిని ఉంచి, అడుగు నుంచి 
సన్నగా వేడిని అందిస్తే కుండ పైన మండిగ రొట్టి సమానంగా కాల్తుంది. 

తప్పేలా అంటే, వంట గిన్నె. దాన్ని బోర్షించి అడుగున మంట పెట్టి 
పైన రొట్టిని కాలుస్తారు కాబట్టి దాన్ని'తప్పేలా చెక్కలు. లేక 
'తప్పేలంటు'లని కూడా పిలుస్తారు వ్యుత్పత్తి పదకోశంలో 'తప్పేల'కు 
అంటించి కాల్చిన అప్పచ్చులను పాకం పట్టీ తప్పలా చెక్కలు తయారు 
చేస్తారని ఉంది. ఇవే మండెగలంటే! ఒకవిధమైన తండుూరి ప్రక్రియలో కాల్చిన 
రొట్టిలుగా ఈ మండగల్ని మనం బావించవచ్చు. వీటిని పాలలో నెయ్యి, పటిక 
బెల్లం కలిపి కాచి అందులో నంజుకొని తింటారు. వీర్యవృదికీ బలానికీ, 
ల్రాంగికశక్తి ఎరగబానికి ఇవి బెషధంలా ఉపయోగ పడతాయి. 

సంస్కృతంలో మండకా, మండికా, ప్రాకృతంలో మండగ, మండ-అ, 
పాళీ బాషలో మండక, కన్నడంలో మండకగే, మండిగే, తమిళంలో మంటకం, 





మన ఆహారం 140 


మంటికై పేర్లను బట్టి ఇది ప్రాచీన కాలం నుంచీ దక్షిణాది వంటకమే 
ననిపిస్తోంది. తెలుగు లోంచి, పాళీ ప్రాకృతాలద్వారా సంస్కృతంలోకి చేరి 
ఉండవచ్చుకూడా! 

తండూరి ప్రక్రియలో రొట్టిల్నికాల్చి పాకంలో వేసి ఉంచినవి తీపి 
మండెగలు. బెల్లం పాకం అయితే బెల్ల మండిగలు అని, పంచదార పాకం 
అయితే ఖండమండిగలనీి అన్నారు, గోధుమ పిండి లేదా బియ్యప్పిండితో 
కాకుండా పెసర పప్పు, శనగ పప్ప లాంటి పప్పు ధాన్యాలను పిండి పట్టించి 
చేసినవి పప్పుమండిగలు. పాకంలో వెయ్యకుండా ఉంచేస్తే అవి కటు (కారం) 
మండిగలు. 


శ్రీనాథ మహాకవి జమిలి మండిగలను కూడా పేర్కొన్నాడు. "గుజ్జుగా 
గా(చిన గోక్షీరపూరంబు జమలి మండెగలపై జల్లిజల్లి.../” అంటూ ఆయన చేసిన 
వర్ణన ముఖ్యమైంది. గుజ్జుగా కాచిన గోక్షీరం అంటే, పాలలో పంచదార వేసి 
అందులోని ద్రవపదార్థం అంతా మరిగే వరకూ అడుగంటకుండా కాచినప్పుడు 
చివరకు కోవా ముద్ద మిగులుతుంది. రెండు మండిగ రొట్టెలు తీసుకొని 
రెండింటి మధ్య ఈ గుజ్జును రాసి అంటించి చుట్టూ ఈ గుజ్జుతోనే అలంకారం 
చేసి తయారు చేసిన వాటిని జమిలిమండిగలు అన్నాడు శ్రీనాథుడు. 
పెళ్ళికూతురు కట్టిన తెల్ల చీర అంచులాగా జమిలి మండిగల మీద వేసిన 
డిజైను ఉన్నదని వర్షిస్తాడు శ్రీనాధుడు! మండెగ మడుపులు అనే 
వంటకాన్నికూడా శ్రీనాథుడు పేర్కొన్నాడు. మండెగలను బాగా పొరలు వేసి 
వత్తిన మందపాటి రొట్టిలనిదీని అర్దం కావచ్చు. 


కారపు మండెగలను కూడా, జమిలి మండిగలుగా చేసుకొంటే ఎలా 
ఉంటాయి...? ఇది ఒక నిర్మణాత్మక ఊహ. వాటిని కటుమండిగలని 
పిలవొచ్చు. ఇప్పుడు మన యువతరం ఇష్టంగా తింటున్న బర్గర్ల లాగా 
ఉంటాయి. మందంగా కాల్చిన రెండు మండెగల్ని తీసుకుని ఆ రెండింటి 
మధ్యా కూర గానీ, పచ్చి కూరగాయల ముక్కలు గానీ పెట్టు కొని తింటే 
శ్రీనాథుడి కాలంనాటి బర్గర్లు తిన్నట్ట్‌ | 
తిమ్మనలు 

శ్రీనాథుడు కాశీఖండం(7.]86)లో తిమ్మనం గురించి ప్రస్తా మిచాడు. 
దీన్ని రెండురకాలుగా వండుతున్నారు. 'తాల తిమ్మనం' అంటే తాలింపు 





మన ఆహారం 1౨0 


పెట్టిందని! 'పాక తిమ్మనం' అంటే బెల్లం, బియ్యప్పిండి కలిపి పాకం 
పట్టిందని! కొందరు పాయసాన్ని తిమ్మనం అంటే, కొందరు మజ్జిగ పులుసుని 
కూడా ఆ పేరుతో పిలిచారు. ఈ తికమక ఉంది కాబట్టే ఇది పేరుకు తగ్గ 
వంటకం అయ్యింది. 


రుబ్బిన బియ్యప్పిండిని ఒక మందపాటి బట్టలోవడగడితే చిక్కని 
పాలలాంటి ద్రవపదార్హం దిగుతుంది. బెల్లా న్ని దంచి, నీళ్ళు మాత్రమే పోసి 
ఉడికిస్తూ, అందులో ఈ పాలను కలిపి గరిట జారుగా చేసిన వంటకాన్ని 
తిమ్మనం అని కొన్ని తెలుగు ప్రాంతాల్లో పిలుస్తారు ఏలకులు, జీడిపప్ప 
లాంటివి పాయసంలో కలుపుకొన్నట్టే ఇందులోనూ కలుపుకోవచ్చు. పాలు 
పోయని. పాయసం ఇది! దీన్ని విడిగా తినవచ్చు, అప్పచ్చులలో 
నంజుకోవచ్చు - 


'తిమ్మనం' అనేది 'తేమనం' లాంటి వంటకమేనని శబ్దా ర్రచంద్రికలో 
ఉంది. తేమనం కూడా సంస్కృతం పేర!. 15 న్ని సంస్కృత నిఘంటువులు 
తేమనానికి సాంబారు అని అర్జం చెప్తున్నాయి "తేమనం న పరివేషితవతి 
ఏవ” అంటే, అన్నంలో సాంబారు ఇంకా వడ్డించ లేదని అర్దం. 


పాళీ నిఘంటువులో తేమనం అంటే, తేమ కలిగేలా చేయటం 
(/600). ప్రాకృతంలో 'తీమణ' అంటారు. తింట, తిన్న, తిమిత, తిమ్యతి, 
తీమయతి, తీమన, తేమ, తేమన, తేమయతి, తైమ్య...ఇవన్నీ తేమని, 
ద్రవపదార్దాల్ని సూచించే సంస్కృత పదాలు. 'తేమనం' వాటిలో ఒక భాగం. 

నీళ్ళు తీసేసిన గట్టి పెరుగు చిలికి అందులో సంబారాలన్నీ వేసి 
తాలింపు పెట్టిన మజ్జిగపులుసుగా దీని వర్ణన క్రీశ. 1200నాటి గుజరాతీ 
లావణ్య సామి రూపొందించిన 'బినులప్రపంధరో గ్రంథంలో కనిపిస్తుంది. 
గుజరాతీలు ఇందులో చిట్టి గారెలు గానీ, చిన్న ఉండల్తాంటి పునుగులుగానీ 
నానబెట్టు కొని తింటారు. ఈ తేమనం 'ఖాదీ' లాంటిదేనని 'బిమల ప్రబంధం' 
గ్రంథంలో పేర్కొన్నట్లు కె.టి.అచ్చయ్య తన 'ఇండియన్‌ పుడ్‌' పుస్తకంలో 
ఉదహరించారు. 

1520నాటి 'వరణకసముచ్చయ' గ్రంథంలో 'ఖాదీ'ని ఇంగువ 
తాలింపు పెబ్బన ఎరుగు పచ్చడిగా వర్ణన కనిపిస్తుంది. వెలగపండుని కాల్చి 
గుజ్జు తీసి అందులో పరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిని ఖాదీ 


మన ఆహారం 15] 





అంటారని చరకుడు పేర్కొన్నాడు. ఈ 'వెలగ పెరుగుపచ్చడి' 2000 ఏళ్ళ 
నాటిది. 
ద్రబ్బెడ 

తెనాలి రామకృష్ణు డు "ఒక కొన్ని ద్రబ్బెడలొక కొన్ని తాలింపులొక 
కొన్ని యొర్రచేరులు...” అంటూ చేసిన వర్ణనలో ద్రబ్బెడ అనే ఒక వంటకాన్ని 
ప్రస్తా మిచాడు. ఈ వంటకం ఏమిటనేది తేల్చకుండా, పండితులు ప్రశ్నార్దకంగా 
వదిలేశారు! మూల భాగవతంలో "కణపిణాక పరీకరణ కుల్మాష స్టాలీ 
పురీషాదీ" అనే ప్రయోగం కనిపిస్తుంది. స్టాలీపురీషు అంటే, కుండ లోపల 
అంటి ఉన్న మాడు. దీన్ని పోతనగారు తెలుగు చేస్తు న్నప్పుడు "మాడు 
ద్రబ్బెడ” అని అనువదించాడు. గిన్నెకు అడుగంటితే దాన్ని మాడు ద్రబ్బెడ 
అన్నారు. అన్నంలో కమ్మని సంబారాలు కలిపి మాడకుండా వేయిస్తే అది 
మంచి ద్రబ్బెడ కావచ్చు కదా... అనేది ఒక నిర్మాణాత్మక ఊహ. ఇలా ఆలోచిస్తే 
ద్రబ్బెడ అంటే, ఫ్రైడ్‌ రైస్‌ అని అర్దం స్పురిస్తుంది. 

నిజానికి, ఆనాటి వంటకాలు, వాటి పేర్లు చాలావరకూ మనం 
కోల్పోయాం. మన పూర్వులు ప్రయిడ్‌ రైస్‌ తిని ఉండరని 
అనుకొంటే అదిమన బ్రమ! ఒకటి మాత్రం వాస్తవం. ఎప్పుడు మనం ఆధునికం 
అని మోజుతో తింటున్న ఆహార పదార్దాలలో చాలా వాటిని ఐదారువందల 
ఏళ్ళకు మునుపే మన పూర్వులు కూడా ఆనందంగా తిన్నారు. వాళ్ళూ 
మనలాగే జీవితాన్ని ఆహ్లాదించారని, ఇప్పుడు మనం కొత్తగా సాధించిందేమీ 
లేదని గ్రహించ గలిగితే, ఈ అనవసర వెర్రి వ్యామోహాలు తగ్గి కమ్మని ఆరోగ్య 
వంతమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం. 


దూదిమణుగులు- మడతలు 


రొట్టెల తయారీలో ఒక మడత పేచీ ఉంది. పేచీ అనేది రుచిలో తేడాని 
చయూపించటానికే! ఎన్ని మడతలు వేసి కాలిస్తే అంత రుచి! ఏ మడతలూ 
వెయ్యని పుల్కా, నాలుగు మడతలు వేసి కాల్చిన చపాతి ఈరెండింటికీ 
రుబిలొ తేడా ఉంటుంది పిండీ, కాల్చిన విధానమూ రెండింటికీ ఒకటే అయినా, 
కేవలం మడతలు వేయటం వలన, పుల్కాలు, చపాతీలు వేర్వేరు రుచులుగల 
వంటకా లైనాయి! రెండు మడతలు మడిస్తే దౌపాతీ, మూడు మడిస్తే త్రిపాతీ, 
నాలుగు మడిస్తే చౌపాతీ అనే పేర్లు ఏర్పడి ఉండవచ్చుకూడా! 





మన ఆహారం 152 


బైరవకవి శ్రీరంగమహాత్మం కావ్యంలో "అప్పడాల కొటారు లమృత 
ఫలాదులు వడల కుప్పలు దూదిమడు(గు గిరులు” అంటూ చేసిన వర్ణన 
ఒకటి కనిపిస్తుంది. విందు భోజనంలో అమృత ఫలాదులతో పాటు, అప్పడాల 
కొండలు, వడల కుప్పలు, దూదిమడుగుల గిరులూ వడ్డనకి. సిద్దంగా 
ఉంచినట్టు వర్ణించారు. శ్రీనాధుడు దూదిమణుగులనూ, మణుగు పూవులనూ 
రెండింటిని ప్రస్తామిచాడు కాబట్టి ఇవి వేర్వేరు వంటకాలు కావచ్చని 
భావించవచ్చు. మడతలు వేసి వత్తిన తీపి వంటకం దూది మణుగులు, కారపు 
వంటకం మణుగుపూవులు కావచ్చు. మణుగులు తీపివైనా, కారపువైనా 
మడతలు వేయటమే ఈ వంటకంలో ప్రథానం. ఈ ఊహకు కొన్ని 
ఆధారాలున్నై. 


1. మదడగు, మడుగు, మణుగు, మణగు అనే పదాలకు తేగ్గు, లొంగు, 
వొంచు, మడచు అని అర్దాలు. వంగిన మేుకుని మణగగొట్టినదుటారు. మదడవు 
అంటే, మడచినదని! 


మ చక్కగా ఉతికి, మడిచిన బట్టని 'మడుగుబట్ట' అంటారు. ఈ 
మడుగుబట్టని కట్టు కోవటాన్ని 'మడి'కట్టు కోవటు (శుభ్ర వస్త్రం కట్టు కోవటు) 
అంటారు. మడి అనే తెలుగు పదమూ. తెలుగు సాంప్రదాయమూ మడతని 
బట్టే ఏర్పడ్డా యి 

3, మడిచి జేబులో దాచుకునే కత్తిని 'మడుగుకత్తి' అంటారు. 

4, అలాగే, మడతలు వేసిన వంటకాన్ని మడుగులు లక మణుగులు 
అని పిలిచి ఉండాలి. 

మడతలు ఎలా వేస్తారు గోధుమ పిండి లేదా బియ్యప్పిండిని వత్తి 
వేలితో నేతిని నలువైపులా రాసి, దాన్ని నాలుగు మడతలుగా మడిచి, మళ్ళీ 
గుండ్రంగా వత్తు తారు ఒక విధంగా ఇది చపాతిలాగా అవుతుంది. ఇలా 
ఏడుసార్లు మడిచి వత్తు తూ రొట్టి లోపలకు నేతిని బాగా ఎక్కిస్తారు అంటే, 
ఏడు సార్లు నాలుగు పొరలు చొప్పున వత్తితే, ఒక్కొక్క మణుగులో కనీసం 
ఇరవై ఎనిమిది పొరలు ఉంటాయన్న మాట! దాన్ని నూనెలో వేసి వీయించి 
పాకంలో ముంచుతారు. మడతల మీద మడతలు వేసి వత్తు తారు కాబట్టి 
వీటిని 'మడతలు' లేక 'మణతలు' అని పిలిచి ఉంటారు మన పూర్వులు. 
పంచదార పాకంలో ముంచి నందువలన అవి తెల్లగా దూది అంటించినట్టు గా 
ఉంటాయి. ఆ విధంగా దూదిమణుగులు అనే పేరు వీటికి సార్టకం అయ్యింది. 








మన ఆహారం 15వ 


ఒకవిధమైన బాదుషా లేక కాజా లాంటి వంటకమే ఇది కావచ్చు. మడతని 
వలయాకారంగా చుడితే అది కాజా అవుతుంది. గుండ్రంగా చేసి పాకంలో 
ముంచితే దూది మడుగులు వంటకం అవుతుందని భావించవచ్చు. మొఘల్‌ 
చక్రవర్తుల కాలంలో అక్బర్‌ పాదుషా గుర్తుగా బాదుషా అనే వంటకాన్ని 
పర్షియన్లు తయారు చేశారని చెప్తారు దానికి ఈ దూదిమడుగులు 
పూర్వరూపం కావచ్చు. లేదా వీటినే తెలుగు బాదుషాలనవచ్చు. 

మడవటం అంటూ మొదలు పెట్టాక రకరకాలైన మడతలు రకరకాల 
వంటకాలను ఏర్పరిచాయి. ప్రాచీన తెలుగు సాహిత్యంలో మడుగులు, 
మడగులు, మణుగులు, మడతలు పేర్లతో ఒక వంటకం కనిపిస్తుంది. 
హంసవింశతి కావ్యంలో "పేణీలు నీరువత్తిగలు మడతలు పప్పులూరెలు” 
అంటూ మదతలనే ఒక వంటకాన్ని ప్రస్తామిచాడు. మడగు, మణుగు అంటే 
తగ్గు, లొంగు అని అర్జాలు. మడగు+త= మడత; మడగు+చు=మడచు 
పదాలు ఏర్పద్డా యి మడిచి తయారు చేసిన పదార్దాన్ని మడత, మడగు లేక 
మణుగు అని పిలిచి ఉంటారు. బాగా మెత్తని గోధుమ లేదా బియ్యపు పిండిని 
తీసుకొని నూనెతో ముద్దగా చేసి, గుండ్రంగా వత్తి నాలుగు మడతలుగా మడిచి, 
ప్రతీ మడతకూ నూనె రాసి మడుస్తూ ఇలా నూనెని బాగా ఎక్కించి, మడత 
మీద మడత వేసి అనేక పొరలు ఏర్పడేలా వత్తి కాల్చిన రొట్టిని ' మడతలు” 
లెదా 'మడగులు' అని పిలిచి ఉంటారు. పరోటాలకు ఇవి పూర్వ రూపం 
కావచ్చు. పొరల రోటీ కాబట్టి ఇది పొరోటి లేక పొరోటాగా ప్రసిద్చి పొంది 
ఉంటుంది. 

పరోటాలకు దక్షిణ భారత దేశం పుట్టిల్లని కొందరూ, పాకిస్తాన్‌ లోని 
పెషావర్‌, లేదా భారత దేశంలోని పంజాబ్‌ అని మరి కొందరూ ఆహార 
చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. తెలుగు ప్రాంతంలో పొరల రొట్టెలు 
శ్రీనాథుడి కాలానికే ప్రసిద్ది చెంది ఉన్నాయని మనం భావించవచ్చు. భారతీయ 
పంజాబీలు వీటిని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు. పరోటాని తిని లస తాగటం 
వారికి ఒక సాంప్రదాయం. పొరోటాలను బాగా నూనెపోసి చేస్తారు కాబట్టి 
వాటిని తిన్నాక లస్సీ తాగితే దప్పిక ఉండదు. కొన్ని ప్రాంతాల్లో పరోటాని చుట్ట 
టీలో ముంచి తింటారు. 

చైనాలో నూరు మడతల రోటీని ఇష్టంగా తింటారు. సింగపూరు, 
మలేషియా ఇంకా అనేక యూరోపియన్‌ దేశాలలో కూడా మడతల రోటీలు 
ప్రసిద్చీ చెందాయి. ట్రినిడాడ్‌'లో 41% భారతీయులే ఉన్నారని అంచనా! 








మన ఆహారం 14 


మనవాళ్ళు అక్కడికి వెడుతూ సహజం గానే వెంట తమ రుచుల్ని కూడా 
తీసుకు వెళ్ళారు. ఇప్పుడక్కడ రోటి అనే పేరు బాగా వ్యాప్తిలొజంది. బుష్‌ అప్‌ 
షట్‌ అంటే, సామాన్య ప్రజల బాషలో చిరిగి పీలికలయిన చొక్కా అని అరం. 
పరోటాని కూడా అలా పీలికలు చేసి వడిస్తారని వాటిని బుషప్‌ షట్‌ రోటీ 
లంటున్నారట! 

హంసవింశతి కాలానికే అంటే, కనీసం నాలుగొందల ఏళ్ళనాటికే 
మనపూర్వులు ఘురో టాల్లాంటి వంటకాలను ఆనందించారనేది ఎక్కడ మనకు 
కనిపిస్తు న్నముఖ్య విషయం. 
నల్తే రువడియాలు 

ఒక చమత్కార కవి నల్సే రుకాడలతో పచ్చడిని ఎలా తయారు 
చేసుకోవాలో సంస్కృత శ్లోకు లాగా బ్రమింపచేసే ఒక తెలుగు చాటువుని 
రాశాడు 

నల్లీనదీ సంయుక్తం 

విచారఫలమేవచ 

గోపత్నీ సమాయత్తం 

గ్రామ చూర్ణంచ వ్యంజనం"ఇదీ ఆ తెలుగు శ్లోకు. 

"నల్లీ నదీ సంయుక్తం” అనగా నల్లి అనే ఏరు= నల్తే రుతో కలిపి, 
"విచారఫలమేవచ” అంటే, చింతపండునీ,”గోపత్నీ సమాయత్తం” గోపత్నిని 
అంటే, ఆవు+ఆలు=ఆవాలు లేదా ఆవపిండినీ కలిపిన 

"గ్రామచూర్ణం” అంటే, ఊరుపిండి. వడియాలు పెట్టు కొనుదుకు 
మినప్పప్పు రుబ్బిన పిండి. దీన్ని ఊరుపిండి, ఊరుబిండి లేక ఊర్చిండి వీటితో 
పెట్టి నవడియాలు గురిచి ఇందులో వర్ణన ఉంది. 


నల్లేరు కాడలను దంచి, తగినంత చింతపండు, ఆవపిండి కలిపి 
మెత్తగా రుబ్బి ఆ పిండితో వడియాలు పెట్టుకింటే కమ్మగా నేతిలో 
వేయించుకొని తినవచ్చునని ఈ చాటువు చాటి చెప్తోంది. రుచికరంగా 
ఉంటాయి. ఎముక పుష్టినిస్తాయి లేదా ఈ పిండితో అట్లు పోసుకోవచ్చు. 
తాలింపు పెట్టు కుటే నల్తేరు కాడల పచ్చడి అవుతుంది. వీటిలో ఏది 
చేసుకున్నా మంచిదే! 


నల్ల రువడియాలను "చాదువడియాలు” అంటారు. ఇంత అందమైన 
పేరు ఈ వడియాలకున్నదంటే, మన తాత ముత్తాతలు ఈ నల్త రుకాడల్ని 
మన ఆహారం 155 








తోటకూర కాడలుగా వంటకాలు చేసుకోవటానికి బాగానే వాడే వారని అర్థం 
అవుతోంది. ఇలాంటివి పోగొ ట్లు కొంటే, సాంస్కృతిక వారసత్వాన్నే కాదు, 
సాంస్కృతిక సంపదను కూడా కోల్పోతాం. 


నల రుకుకడుపులో పైత్యం తగ్గించే గుణం ఉంది. చింతపండు అతిగా 
వాడితే ఆ గుణం దెబ్బతింటుంది. పైత్యం కారణంగా ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు 
తగ్గుతాయి. తరచూ అకారణంగా వచ్చే దగ్గు జలుబు, ఆయాసం తగ్గించటానికి 
ఇది మంచి బెషధం. ఎలర్జీ వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఎముక ప్పుష్టినిస్తుంది. 
కీళ్ళు అరిగిపోయాయని డాక్టర్లు చెప్పే మోకాళ్ళ నొప్పి, నడుంనొప్పి, 
వెన్నునొప్పి తగ్గటానికి ఇది మంచి ఉపాయం. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. 
విరచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కాంతి 
నిస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. నల్తేరు వడియాలు కప దోషాలను 
పోగొడతాయి. నల్తే రు అట్లు వాతాన్ని తగ్గిస్తాయి నల్సేరు కాడల పచ్చడి 
కీళ్ళనొప్పుల్ని, కాళ్ళ నొప్పుల్ని, నడుం నొప్పినీ, పైత్యాన్ని తగిస్తుంది. అయితే 
పరిమితంగా తినాలి. లేకపోతే వేడి చేస్తుందంటారు. 
పకోడీలు 

యశోదమ్మ తన ముంగిట ముత్యం బాల కృష్ణుడికి రకరకాల 
వంటకాలు. చేసి, ప్రేమమీరా తినిపించింది. అందులో పకోడీలు కూడా 
ఉన్నాయని సూరదాసు వర్ణించాడు. అంటే, సూరదాసు కాలానికి పకోడీలు 
ఉన్నాయన్నమాట. పక్తోడీలో "కోడి" ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ "కోడి" 
ఏమిటీ? 

'క్రోడి' అవే శబ్దానికి మన నిఘంటువులలో గుద్దు పెట్టే కోడి, 
చెరువులో ఎక్కువైన నీళ్ళు పొర్షి పోవటానికి పల్లంగా ఉన్న వైపున కటిన ఒక 
ల్రాతి కట్టడం, ఒక బంగారు ఆభరణం అనే అర్దాలు కనిపిస్తాయే గాని ఒక 
ధక్ష్యవిశేషం అనే ప్రత్యేకమైన అర్దం లేదు. తెలుగులో కోడితనం అంటే హేళన. 
కోడిగం అంటీ ఒక శృంగార చేష్ణు వంచన, కొంటె తనం తమిళ భాషలో కొటి, 
కొట్టి అనే పదాలున్నాయి. కానీ, ద్రవిడియన్‌ ఎటిమలాజికల్‌ నిఘంటువులో 
వాటికి భక్ష్య విశేషం అన అర్జమే కనిపించదు. 

సామాజిక వ్యవహారాలన్నింటికీ ఒక విజ్ఞాన కోశం లాగా 
ఉపయోగపడే “హంసవింశతి” తెలుగు కావ్యంలో కోడిబడి గురించి ఉంది. 
పిల్లలు ఇష్టంగా తినే ఒక దినుసు పిండివంట అని దీనికి శబ్దరత్నాకరం 
మొదలైన నిఘంటువుల్లో అర్దం కన్పిస్తుంది. మొత్తంమీద "కోడి"తో చేసిన 





మన ఆహారం 156 


వడలు "కోడివడలు”. ఈ "కోడివడ” జనవ్యవహారంలో కోడిబడిగా మారి 
ఉండవచ్చు. మరి ఈ "కోడి" ఏమిటీ? ఎదికితే, జి బ్రొన్నికోవ్‌ రూపొందించిన 
"ద్రవిడియన్‌ ఎటిమాలజీ” అనే నిఘంటువులో [!06-! పదానికి “జొన్నలు” 
అనే అర్దం కనిపిస్తుంది. "కోళ్ళు" అంటే, జొన్నలు. చోళ్ళుగా కూడా ఇవి ప్రసిద్చీ 
పొందాయి. తైదులంటే, రాగులు. గంటె లంటే, సజ్జలు. ఈ పేర్లన్ని క్రమేణా కను 
మరుగైనాయి. "కోడిపిండి "అంటే జొన్నపిండి. జొన్నపిండితో చేసిన చిరుతిండి 
వంటకాలను పకోడీ, చేకోడి పేర్లతో పిలిచి ఉంటారని నిర్మాణాత్మక ఊహతో 
మనం ముందుకు కదలవచ్చు. 

"పక్వవటుకం” అనే సంస్కృత పదం లోంచి 'పకోడీ' లేదా 'పకోరా' 
ఏర్పడిందని కొందరి అభిప్రాయం. భారతీయవంటకా లన్నింటినీ పంజాబుకో, 
గుజరాతుకో, బెంగాలుకో అంటగట్ని రాయటం వలన, పకోడీల విషయంలో 
దక్షిణాది వారి పాత్ర , తెలుగు వారి పాత్ర ఉన్నదని ఎవ్వరూ ఆలోచించినట్లు 
కనిపించదు. ఒకవేళ ఆలోచించినా తమిళం వరకూ చూసి వదిలేశారు. 
అనాదిగా తెలుగు వారికి చరిత్ర పరంగా జరుగుతోన్న అన్యాయం ఇదియే! 

చెకోడీలూ, పకోడీలూ అతి ప్రాచినకాలం నుంచి మనవే! "కోడి" 
అత్యంత ప్రాబీన ద్రావిడ పదం. కడ వంటలను మొదట ద్రావిడ జాతుల వారే 
తయారు చేశారు. మన నుంచే దేశమంతా అందుకున్నారు. ప్రపంచం అంతా 
ఇవి వ్యాపించాయి. చిరుతిళ్ల తయారీకి శనగపిండి లేదా మైదాపిండిని ఇప్పుడు 
వాడుతున్నారు గానీ, ఒకప్పుడు రాగులు, జొన్నలు, సజలతోనే తయారు 
చేసుకున్నారు. పకోడీలను రాగిపిండితో గానీ సజ్జపిండితో గానీ వండుకొని 
చూడండి. తెలుగు సంస్కృతి రుచి తెలుస్తుంది. పకోడీలకు ఆ రుచిని 
ఇస్తు న్నవి ఉల్లి, కరివేపాకు, అల్లమ్‌ గానీ శనగ పిండి కాదని గుర్తించాలి. 
పిండిపదార్ద్జాలల్‌ మనం మొదట తగ్గించ వలసింది శవగపిండినే! 
పులిహూర 

'పులిహోర' అనేది తెలుగువారి అతి ప్రాచీన ఆహార పదార్దం. 
బహుశా తొలినాటి వంటకాల్లో ఒకటి కావటం వలనే దీన్ని అత్యంత పవిత్ర 
మైనదిగా భావిస్తారు తమ వారసత్వ సంపదలలో ఒకటిగా శుభ కార్యాలకు 
తప్పనిసరిగా పులిహూరను వండుకుంటారు. తెలుగింటి పచ్చదనం అంతా 
పులిహూరలోనే ఉంది. పులిహూర వండారంటే ఆ ఇంట పండుగే! దసరా 
రోజుల్లో నూ సంక్రాంతి రోజుల్లో నూరకరకాలుగా పులిహోరను తయారు చేసి 
నైవేద్యం పెడతారు. శ్రీరామనవమి పండుగ రోజు పులిహోర పంచుతారు. 





మన ఆహారం 1క/ 


ఉగాది పచ్చడి లాగానే, తెలుగు ప్రజలు పులిహోరను కూడా తిపి, 
పులుపు, ఉప్పు, కారం వగరూ, చేదూ ఇలా ఆరు రుచుల సమ్మేళనంగా 
తయారు. చేసుకొంటారు. తరతరాలుగా పులిహోర తెలుగువారికి 
ప్రీతిపాత్రమైన, పవిత్రమైన, ఆహారం కావటానికి ఈ ఆరు రుచుల వైభవమే 
కారణం. దీనికి వైద్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చింతపండు రసానికి 
బెల్లం, పటికబెల్లం, ఆవపిండి, మెంతిపిండి విరుగుళ్లు గా ఉంటాయి. అంటే, 
చింతపండు కలిగించే దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేదశాస్తం 
చెప్తుంది. పులిహోరలో బెల్లం, ఆవపిండి, మెంతిపిండి కలిపి వండితే, దానికి 
ఆరు రుచులూ కలుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన వంటకం. పులుపు 
ఎక్కువగా ఉంటే పులిహోర వాత, పిత్త, కఫ దోషాలు మూడింటినీ 
పెంచుతుంది. చింతపండు రసం పరిమితంగానూ, పసుపు, మిరియాలు, 
కొత్తిమీర, కరివేప ఆకులూ, ఆవపిండీ, మెంతిపిండీ, బెల్లం, ఇంగువ ఇవన్నీ 
తగు పాళ్ళలోనూ వుంటేనే ఆ పులిహోర దోషాలను కలిగించ కుండా 
ఉంటుంది. 

పులిహోర పేరులో పులి అంటే పుల్లనైనది అనే! పుళి అనికూడా 
కొన్ని ప్రాంతాల్లో పలుకుతారు. పులుపు కలిసిన దానిని పులి అంటారు. 
పులియోగర''పులియోదరై''పులిసాదమ్‌' పేర్లు తమిళంలో కనిపిస్తాయి 
కన్నడంలో పులియోగరే లేక పుళియోగరే అంటారు. కన్నడంలో 'ఓగర' అంటే 
అన్నం. పులి+ఓగరే=పుల్లని అన్నం అనేది కన్నడంలో దీనికి పేరు. "హులి 
అన్నం” అని కూడా పిలుస్తారు 

'పులివోర''పులిహోర' 'పులిహూర''పులియోర' 'గుజ్జునోగిరం ''పు 
లుసన్నం ఇలా దీన్ని పిలుస్తారు ఇది చిత్రాన్నం లేదా కలవటకం. సద్చి అని 
కూడా తీరాంధ్ర ప్రాంతాల్లో పిలుస్తా రని చెప్తారు పెరుగు కలిపిన పులిహోర ఈ 
సద్చి కావచ్చు. 

పులిహోర ఆరు రుచుల అద్భుత ఆహార పదార్ధం. షడ్రసోపేతమైన 
భో జనపదార్దం ఇదొక్కటే! పులుపు పరిమితంగా ఉంటే ఉప్పూ కారాలు కూడా 
పరిమితంగా ఉంటాయి. ఎంత పుల్లగా ఉంటే అంత ఘనమైన పులిహోర అనే 
అభిప్రాయం లోంచి బయటకు వచ్చి, ఆరు రుచులనూ తగుపాళ్ళలో 
మేళవించే వంటకంగా దీన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవాలి. 


లఅద్రూూలు 
(6 





మన ఆహారం 158 


లడ్డూ అంటే, తెలుగువారికి భక్తి, శుభం, పవిత్రం కూడా. అది మన 
సంస్కృతిలో ఒక బాగం. సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం. లడ్డూలు 
చేసుకోవడం అంటే, తెలుగు వారికి పండగ చేసుకోవటమే! పెళ్ళిళ్ళలో తొలి 
వడ్డన లడ్డూ సే 
లడ్డూ పేరు వినగానే శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం గుర్తు కొస్తుంది. 
ఒకప్పుడు బియ్యప్పిండితో చేసిన లథ్టూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన 
భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యప్పిండి, బెల్లం కలిపి కట్టిన 
ఈ లధ్డూ లను ఆ రోజుల్లో మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే 
దేవాలయంలో ఇప్పటికీ మనోహరం ప్రసాదాన్నే అందిస్తు న్నారు మధుర 
మీనాక్షి దేవాలయంలో బియ్యప్పిండి, మిన్నప్పిండి, పెసరపిండి కలిపి, లావు 
కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలోవేసి, ఉండ 
కట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అనేవారు. ఈ మనోహరాల గురించి 
350 ఏళ్ళ నాటి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావనఉంది. అంటే, తెలుగు 
నేలమీద మనోహరాల పేరుతో మిఠాయి లధ్గూ లువిరివిగా దొరికే వన్నమాట! 


క్రీ.శ.1536లో మొదటిసారిగా తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు 
తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణ మహోత్సవం 
ప్రవేశపెట్టించాడని ప్రతీతి. ఏడాదికొకసారి జరిగే ఈ ఉత్సవం క్రమేణా వ్యాప్తిలోకి 
వచ్చి, ఆధునిక కాలంలో స్వామికి నిత్య కల్యాణం చేసే ఆచారం వరకూ 
వచ్చింది. పెళ్ళిళ్ళలో బూందీలడ్డు తెలుగింటి సంప్రదాయం కాబట్టి 
నిత్యకళ్యాణం సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీలడ్డు 
ఉచితంగా ఇచ్చే ఆచారం మొదలయ్యింది. ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదు 
అనతికాలంలోనే జాతీయ ప్రసిద్ది పొంది, క్రమేణా అమ్మకానికి కూడా పెట్టే 
స్పితికి వెళ్ళింది. ప్రసాదంభక్తి పెరిగింది. స్వామి వారికి లడ్డూ పైన పేటెంట్‌ 
హక్కులు కూడా లబభించాయి. తెలుగు నేల మీద శైవ, వైష్ణవ దేవాలయా 
లన్నింటిలో లథ్డూ ప్రసాదం ఒక తప్పనిసరిగా మారింది. 

సంస్కృతంలో లడ్డు కము లాడుకము, లట్టికము అనీ, తెలుగులో 
లడ్డు కము లడ్డు వము లడ్వము అనీ, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక 
లధ్డుక లాటు అనీ పిలుస్తారు క్రైస్తవ సాహిత్యంలో 106 (110% 1:17) అనే 
హిబ్రూ భాషా పదం ఒకటి కనిపిస్తుంది. ఎం౧ఆ' 01060౧2౧/ 0౯ 014 
] 562౧6౧6 ఈ [066 పదానికి హిబ్రూ పదం 'లజ్‌' మూల రూపంగా పేర్కొంది. 
ముద్దగా లేదా ఉండగా చేయటం అని దీనికి అర్దం. మొత్తం మ్‌ట్‌ లధ్డూ 


మన ఆహారం 1909 








పదానికి విచిత్రంగా ప్రాచీన మూలాలు ఈ విధంగా కనిపించాయి. ఒకప్పుడిది 
ప్రపంచ వ్యాప్త వంటకం కావచ్చునేమో పరిశీలించ వలసి ఉంది. మన ప్రాచిన 
సాహిత్యంలో గానీ, రామాయణ బారతాల్లో గాన, ఆయుర్వేద గ్రంథాల్లో గానీ 
మోదకాల ప్రస్తావనే ఉంది. లాడుకం లేదా లఢ్డూ ల ప్రస్తావన లేదు. 
శాతవాహన హాలచక్రవర్తి కథలో ఈ మోదక శబ్దం సృష్టీంచిన అలజడి మనకు 
తెలిసిన కథే! బహుశా, మధ్యయుగాలలో న "మధ్యప్రాచ్య దేశాల ద్వారా ఈ 
పేరు భారత దేశానికి చేరి మనస్వంతం అయి ఉంటుంది. 12వ శతాబ్ది నాటి 
కన్నడ “"మానసోల్లా స గ్రంథంలో లడ్డుకు ప్రస్తావన ఉంది. కాబట్టి మన 
దేశంలో లధ్డూ లకు వెయ్యేళ్ళ కనీస చరిత్ర ఉన్నట్టు గమనించవచ్చు. 
అడ్డూ బనుటికే ణాసియా దేశాలన్నింటా ఇష్ట ఇష్షంగా చేసుకొంటారు. 


లడ్డూ అనగానే మనకు గుర్తొచ్చే గొప్ప వంటకం నం 
బందరు దీనీకి ప్రసిద్చి కాబట్టి ఇది బందరు లడ్లూగా వ్యాప్తి లోకి వచ్చింది. 
కృష్ణాజిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్టణానికి మరో పేరే ము కమ్మని 
నేతీతో కారప్పూస వండి, మెత్తగా త్‌తూ బెల్లపాకం పోస్తూ, ఉండ 
కట్టేందుకు వీలుగా అయ్యేవరకూ దంచి ఈ లడ్డూ కడతారు. సేవికా 
మాజకాటునా ఈ తొక్కుడు లడ్డూని పిలిచినట్టు సాహిత్యాధారాలు 
చెప్తున్నాయి 

సున్నుండలు, కొబ్బరుండలు, నువ్వుండలు ఇలా రకరకాల లడ్డూ 
వంటకాలను తయారు చసుకొ ౦టున్నాం. 


మనలాగే బియ్యప్పిండితో రకరకాల వంటకాలు బైనా వారికి కూడా 
ఇష్టం. బియ్యప్పిండిలో పాలకోవా కలిపి గుండ్రంగా వత్తి, దానిమీద జీడిపప్పు, 
టెల్లం తదితర ద్రవ్యాలు కలిపి నూరిన ఉండని ఉంచి ఆ అప్పడంతో చుట్టేస్తారు 
కోవా కజ్జికాయ పేరుతో ఇలాంటి వంటకాన్ని మనమూ చేసుకొంటున్నాం. ఇది 
చైనీయుల లడ్డూ. దీన్ని ''టాంగ్‌ యువాన్‌” అని పిలుస్తారు 
అప్పలు 

తెలుగువారికి లప్పలు ఒకప్పుడు చాలా ఇష్టమైన వంటకం అయి 
ఉండాలి. ఒక రూక ఖర్చుపెడితే, లక్ష్మణ వర్ము జన పూటకూళ్ళ ఇంట 
టోరికే ఆహార పదార్దాలను క్రీడాబిరామంలో కీనాథుడు ఒక చాటు పద్యంలో 
పేర్కొన్నాడు. కప్పుర బోగి వంటకం, కమ్మని గోధుమ పిండి వంటలు, గుప్పెడు 
పంచదారలతో పాటు, నాల్లయిదు నంజులు అంటే పచ్చళ్ళు, కొన్ని లప్పలు, 





మన ఆహారం 160 


క్రొంబెరుగు అంటే తియ్యని పెరుగు ఇన్ని దొరికెవిట! ఆనాటి లక్ష్మణ 
వర్మ లవారిబ్రాహ్మణ బోజన హోటల్ని ఈ పద్యంతో చరితార్దం చేశాడు 
శ్రీనాధుడు. 

సింహాద్రి వెంకటాచార్యుడు వ్రాసిన చమత్కారమంజరి అనే గ్రంథంలో 
"చక్కెరలప్పముల్‌ మధురసంబును జున్ను రసాయనంబులున్‌, జిక్కని 
మీ(గడల్‌ ఫలవిశేషములున్‌ మునుమున్నె మాకు( దానెక్కడ ప్రేమతోడ 
భుజియింపగ( బెట్టక పుక్కిలింపదు” అనే పద్యంలో 'చక్కెర లప్పములు' 
కనిపిస్తాయి 

లప్ప అంటే, ముద్ద. గడ్డ, రాశి అని అర్జాలున్నాయి! లప్పం అంటే, 
డబ్బు అని కూడా! వెనకాల ఎంత లప్ప ఉన్నదో చూసి పిల్లనివ్వాలని 
అంటారు. లప్ప అనది ఒక తీపి వంటకానికి కూడా పేరు! 

ఈ లప్పలను తయారు చేయటం ఎలా...? 

ఆప్టే సంస్కృత నిఘంటువులో మరారీ వారి లాపసీ లేక లాపసీ 
కూడా లప్పిక లాంటిదేనని ఒక ఆదారం ఇచ్చింది. బావప్రకాశ వైద్య గ్రంథంలో 
లప్ప్సిక అనే వంటకం గురించి ఉంది. 'లప్పికా బృంహణేీ వృష్య బల్య పిత్త 
అనిలాప:' అని దీని గుణాలను వివరించారు. బలాన్ని శరీర పుష్టినీ వీర్య 
వృద్చినీ ఇస్తా యనీ వేడినీ వాతాన్నీ తగ్గిస్తాయనీదీని భావం. లప్పకు లప్పిక 
సంస్కృత రూపం అవునో కాదో చెప్పలేము. మొదట లఅప్పిక తయారీ 
పరిశీలిద్దాం: 


పాలు, పంచదారల్ని చిక్కపడేలా ఉడికించి, నేతితో దోరగా వేయించిన 
గోధుమపిండి లేదా బియ్యప్పిండిని అందులో కలిపి, యాలకులపొడి, 
పచ్చకర్పూరం వగైరా చేర్చి తయారు చేసిన హల్వా లాంటిది లఅప్సిక. 
మరారీలు తయారు చేసే లాపసీలో బాగా కొబ్బరి పాలు కలుపుతారు. 
తగినంత నెయ్యిని కూడా చేరుస్తారు వేరుశనగ పప్పు, జీడిపప్పు, బాదం, పిస్తా 
వీటితో పాటు కిస్మిస్‌, ఎండు ఖర్జూరం లాంటివి కూడా దంచి కలుపుతారు. 

నెయ్యి బాగా కలిపినప్పుడు అది మెత్తగా ఉంటుంది. నెయ్యి ఎక్కువగా 
కలపకుండా, ఒక పీటమీద తడి గుడ్డ పరిచి, వేడి మీదే వడియాలు పెట్టినట్టు 
చెంచాతో చిన్నచిన్న బిళ్ళలుగా ఉంచి నీడన ఆరనిస్తే బిళ్ళలుగా అవుతాయి. 
చప్పరించటానికి అనువుగా ఉంటాయి. లప్ప అనే పదానికి ముద్ద లేదా లట్బె 





మన ఆహారం 101 


లాగా ఉంచటం అనే అర్జాన్ని తీసుకొంటే ఇది సరిపోతుంది. దాన్ని మెత్తని 
ముద్ద లాగానో, గట్టి ఉండలాగానో, గుండ్రని బిళ్ళలు గానో చేస్తే అది లప్ప్సిక అనే 
లప్ప. ఇవి తెలుగు వారి ఒకనాటి బిళ్ళలు లేక చాక్సట్లన్నమాట! వీటినే 
లప్పాలు అనికూడా అంటారు. 


పాలముంజెలు పేరుతో కొన్ని. తెలుగు. ప్రాంతాలలో 
తయారవుతున్నవి ఇవే కావచ్చు. 


ఎదిగే పిల్లలకు, వయసులోకి వచ్చినవారికి అనుకూలంగా 
ఉంటాయి. లైంగికశక్తినిస్తా యి కృశించి పోతున్నవారికి పెట్టవలసినవి ఇవే! 
సంతృప్తి నిస్తాయివీటిని భోజనంతో పాటుగా కూడా వడ్డించే వాళ్ళన్నమాట! 


సుకియలు-సుక్కారో టీలు 


కళాపూర్ణోదయం _ కావ్యంలో పింగళి సూరన "కుడుములు, 
సుకియలు, గడియంపుటట్టు, వెన్నప్పాలు, వడియంబు లప్పడాలు” అంటూ 
పేర్కొన్న వంటకాలలో సుకియలు ఉన్నాయి. అప్పములు, వెన్నప్పాలు, 
సుకియలు, అమృతకలశాలు, లాగులు, చక్కెరబూరెలు, ఉక్కరలను 
'ప్రబంథరాజ వేంకటేశ్వర విజయం' కావ్యంలో గణపవరపు వేంకట కవి 
ప్రస్తామిచాడు. "దోసె లప్పముల్‌ సుకియలున్‌ ధారాళమై కన్పడన్‌” అంటూ 
రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడు దోసెలు, అప్పాలు, సుకియల 
గురించి ప్రస్తామిచాడు. ఈ సందర్బంలోనే ఈ కవిగారు బెగులు అనే 
వంటకాన్ని కూడా ప్రస్తామిచాడు. ఆంధ్ర శబ్దరత్నాకరంలో బెగులు, 
సుకియలు రెండూ ఒకటే అని వివరణ ఉంది. సుకియలను బూరెలుగా బ్రౌన్‌ 
నిఘంటువు చెప్పింది. ఇక్కడ బూరెలు అంటే పూర్ణం బూరెలు. "సుకు" 
అంటే, లోపల తీపి పదార్దాన్ని ఉంచి తయారుచేసే తినుబండారం అని అర్దం. 
కాబట్టీ సుకియ లంటే సులువుగా పూర్ణం బూరెలు అని చెప్పవచ్చు. 
సుకియలకు మన నిఘంటువులలో బెల్లం శనగపప్పుతో చేసిన వంటకం అని, 
బూరెలు లాంటి వంటకం అని అర్జాలు ఇచ్చారు కూడా! కానీ మరో కోణంలోంచి 
పరిశీలిస్తే కొత్త అర్జాలు స్పురిస్తాయి 

సుగ్గు లేదా సుగీలు అంటే బియ్యప్పిండితో చేసిన తినుబండారాలు. 
పెళ్ళి కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఓలి లేదా కట్నాలతో పాటు పెట్టే 
బియ్యం, పప్పు, నెయ్యి-వీటిని సుగమంచి, సుగుమంచి లేదా సుకమంచి అని 
పిలుస్తారు సారె పెట్టి పంపటం అని ఈ కాలంలో అంటున్నాం. సారె అంటే 


మన ఆహారం 1102 





చీరతో పాటు పెట్టే చలిమిడి, చక్కిలాలు లాంటి వాటిని సారెసత్తు లుఅంటారు. 
సక్తువు అంటే పిండి. సత్తులు పిండివంటలు. సుకమంచి ఈ సారెసత్తు 
లాంటిది. ఈ అర్జంలోంచి చూస్తే సుకియలు చక్కిలాలు మాదిరి కారపు 
వస్తు వుకూడా అయ్యేందుకు అవకాశం ఉంది కదా! 

పాళీభాషలో సుక్ట, ప్రాకృతంలో సుక్క, అంటే శుష్కింప చేసినదని! 
సంస్కృతంలో శుష్కిత, పాళీ భాషలో సుక్టిత పదాలకు "సుకియ” తెలుగు 
భ్రష్టరూపం అని భావిస్తే ఎండించినది లేదా నిప్పులమీద కాల్చినది అనే 
అర్థాన్ని సాధించవచ్చు. ప్రాకృత భాషలో సుక్టెత అంటే కాల్చిన (నూనె 
లేకుండా) దని కూడా అర్దం వస్తుంది. ఈ అర్దంలో చూసినప్పుడు 
బియ్యప్పిండిని తడిపి ముద్దలా చేసి, గుండ్రంగా వత్తి ఎండించినది గానీ, 
నిప్పుల మీద కాల్చినది గానీ, లేదా నూనె లేకుండా పెనం మీద కాల్చినది గానీ 
సుకియ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇది తీపి పదార్దం కావచ్చు, కారంది 
కూడా కావచ్చు. 


మండెగలు, జమిలి మండెగలు, లాగులు, బొగులు, మణుగులు 
లాంటి నూనె లేకుండా కాల్చిన రొట్టెలు మన సాహిత్యంలో చాలా పేర్లతో 
కనిపిస్తాయి శుష్కింప చేయబడిన రొట్టెని సుక్కా రోటీ అనికూడా అంటారు. 
పంజాబీ ఢాబాలలో ఈ పేరు తరచూ వినిపిస్తుంటుంది. నిప్పుల మీద కాల్చిన 
రొట్టిని సుక్కారోటీ అని పిలుస్తారు సుక్కా పదాన్ని ఇదే అర్జంలో 
మాంసాహరాలకు కూడా వాడుతుంటారు. కోడిసుక్కా, మటన్‌ సుక్కా లాంటి 
పేర్లు వినిపిస్తుంటాయి. వేపుడు కూరని కూడా ఇప్పుడు సుక్కా పేరుతో 
పిలుస్తు న్నారు "పన్నీర్‌ సుక్కా” అనే వంటకం ఇలాంటిదే! 

కాలగమనంలో అర్జాలు ఇలా మారిపోతుంటాయి. మొత్తం మీద ఆ 
రోజుల్లో నేతెలుగు వారు నిప్పులమీద కాల్చిన సుక్కారోటీ లాంటి వంటకం 
చేసుకొని ఉంటారనీ, కొన్ని నిఘంటువులు పేర్కొన్నట్టు అవి తీపి పుల్కాలు 
కావచ్చుననీ దీన్నిబట్టి ఊహించవచ్చు. 

ఇక్కడొక గమ్మత్తయిన వంటకాన్ని తప్పకుండా ప్రస్తావించాలి. 
దుకియా లేదా దుక్కియా అనే గుజరాతీ వంటకం ఉంది. గుజరాతీ వారు 
సుఖియలతో పాటు దు:ుఖవియలను కూడా చేసుకొన్నారు. దుకియాని 
ఉడికించిన కందిపప్పుతో తయారు చేస్తారు ఇది కారపు వంటకం. కాబట్టి 
సుకియలను తప్పనిసరిగా తీపి వంటకంగానే తయారు చేసుకొని ఉండాలి! 
పింగళి సూరనాది కవులు చెప్పిన సుకియలు తండూరి ప్రక్రియలో కాల్చిన 
మన ఆహారం 103 





తీపి పుల్కాలేనని నమ్మవచ్చు ననుకొంటాను. వీటిని బౌెగులు లేదా 
అవుగులు అని కూడా పిలిచి ఉంటారు. లేదా, కొద్దిపాటి ప్రాంతీయ భేదాలతో 
బొగులను కూడా ఇలానే తయారు చేసుకొని ఉంటారు. ఎదిగే పిల్లలకు 
పెట్టటానికి తీపి కలిపి, కాల్చిన రొట్టెలు మనమూ చేసుకోవచ్చు. బలకరం. 
తేలికగా అరుగుతాయి. 
సేవికలు-పఫేనికలు 

శ్రీనాథధమహాకవి  "గోధూమ  సేవికా గుచ్చయబబు లఅల్త్లార్చి 
ఖండశర్కరలతో గలపికలపి” అంటూ 'సేవిక' అనే తీపి వంటకం గురించి 
ప్రస్తామిచాడు. అలాగే,  "దోసియలు, సేవియలు నంగరపొలియలు" 
(కాశీ6/125) అంటూ 'సేవియ' లనూ, "దోసెల, వడలు సేవెపాసెలు తోడ.." 
(భీమ1-61) అంటూ 'సేవెపాసెిము' అనూ పేర్కొన్నాడు. హంసవింశతి 
కావ్యంలో సారెసత్తు లు సేవలు, జిరిమిళ్ళు, సరడాలు, బరిడగవ్వలు వగైరా 
వంటకాల పేర్లు కూడా కనిపిస్తాయి వీటిలో సేవికలు, సెవెలు, సేవలు 
సేవెపాసెలు అనేవి ఒకే వంటకం పేర్లు కావచ్చు. 

సేవిక అనేది సంస్కృత పదం. సేవియ, సేవె అనేవి దీనికి తెలుగు 
పేర్లు. ఆప్బే సంస్కృత నిఘంటువులో సీవికా శబ్దానికి ఒక రకమైన తీపి 
వంటకం అనీ, మరారీలో ఫ్‌ణీ అని పిలుస్తారనీ ఉంది. జె. టి. మోల్స్‌ వర్త్‌ 
మరారీ నిఘంటువులో "ఫేణి” శబ్దా నికి బెల్లం పాకం పట్టేప్పుడు పైన తేరుకొనే 
తియ్యని తెట్టు అనీ, బియ్యప్పిండిని జిగురు వచ్చేలాగా మర్చించిన పిండిముద్ద 
అనీ, ఒకరకమైన అప్పడం లాంటిదనీ, బత్తాసా అనే ఒక తీపి పదార్ధం 
లాంటిదనీ నాలుగు రకాల అర్జాలను పేర్కొంది. ఈ నాల్లింటిలో మన 
చర్చనీయాంశమైన సేవికలు ఏవి...? 

ఆయుర్వేద వైద్యగ్రంథం 'భావప్రకాశ'లో రెండు రకాల సేవికల 
తయారీ విధానాలను పేర్కొన్నారు. మొదటిది సేమ్యా పాయసం. "సమితాం 
వర్తికాంకృత్వా” అంటూ, పిండిని మర్షించి సన్నని వత్తులుగా (దారపు 
పోగులుగా) చేసి ఎండించి, పాలలో వేసి నెయ్యి, పంచదార చేర్చి కాచిన 
పాయసాన్ని సేవికా అన్నారు. ఇది ఆకలి తీరుస్తుంది. సంతృప్తి నిస్తుంది. 
ఆరోగ్యానికి మంచిది. బలకరం. విరేచనాన్ని బంధిస్తుంది. కష్టంగా 
అరుగుతుంది. పరిమితంగా తీసుకోవాల్సిన పదార్థం అని సేమ్యా పాయసం 
గుణాలను వివరించారు. 


మన ఆహారం 164 





సేవికామోదకం అనేది మరొక రకం తీపి వంటకం. సన్నని దారాలుగా 
చేసిన సేమ్యాని లేదా సన్నకారప్పూసను చిన్నవిగా నలిపి, నేతితో వయించి 
పంచదార పాకం పట్టి లడ్డూ కడితే, వాటిని 'సవికామోదకాలు' అన్నారు. 
బందరు తొక్కుడు లఢ్డూ గాప్రసిద్దీ పొందిన వంటకం ఇదే! 


"ఫేనికా” అనే ఇంకో వంటకం వివరాలు కూడా ఉన్నాయి. గోధుమ 
పిండిని నేతితో మర్దించి సన్నని దారాలుగా అంటే సేమ్యాలుగాచేసి పచ్చిమీదే 
దగ్గరగా పేర్చి గుండ్రంగా వత్తా లి అలా వత్తిన అప్పడాన్ని కత్తితో సన్నగా 
దారాలుగా కోసి మళ్ళీ వత్తా లి ఆ అప్పడం మీద, కొద్చిగా నీళ్ళూ, నెయ్యి కలిపి 
మర్దన చేసిన బియ్యప్పిండి పట్టించాలి. వత్తు తున్నప్పుడు పొడి 
బియ్యప్పిండిని పట్టిస్తే దాన్ని 'సట్టకం' అంటారు. ఇది మనకు అలవాటు 
తప్పిపోయిన పదం. ఈ సట్టకాన్ని మడతలు వేసి మళ్ళీ పలుచని అప్పడం 
వత్తా లి ఇలాంటి పలుచని అప్పడాలు రెండు మూడింటిని ఒకదాని మీద ఒకటి 
ఉంచి ఒకే అప్పడంలా ఒత్తి అప్పుడు నేతిలో వేసి వేయిస్తే ఆ అప్పడాలు 
పొరలు పొరలుగా విడిపోతాయి. వీటి మీద యాలకులు, పచ్చ కర్పూరం 
లాంటి సుగంధ ద్రవ్యాలు కలిసిన పంచదారని చల్లితే వాటిని పేణీలంటా రని 
భావప్రకాశ గ్రంథం పేర్కొంది. 


పేణీలు, సేవికలు ఒకటేననని చెప్పిన ఆప్స్‌ నిఘంటువు చెప్పిన 
దాన్ని బట్టి "*గోధూమ సేవికా గుచ్చంబు లల్లార్చి ఖండశర్కరలతో గలపి 
కలపి” అని శ్రీనాథుడు వర్ణించింది వీటినే నని అర్దం అవుతోంది. గోధూమ 
సేవికా గుభ్చాలను తయారు చేసుకోవటానికి ఇంత శ్రమ పడకుండా, గోధుమ 
పిండిని సన్నని నూలు పోగు లాగా చక్తాల గిద్బె లలో ఉంచి కాగుతున్న 
నూనెలో చిన్న పువ్వు ఆకారంలో వత్తి, వేయించి పంచదార పాకం పటి 
సేవికలను తయారు చేసుకోవచ్చు. ఎవరి ఓపిక కొద్దీ వారు తయారు చేసుకో 
దగిన గొప్ప తీపి పదార్దం ఇది. 
ఆహార మాండలికాల పరిశిలన 

తెలుగు వారి ఆహార చరిత్ర అధ్యయనానికి సురవరం ప్రతాప రెడి గారు 
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు. తరువాతి తరం 
పరిశోధకులు ఆయన కృషిని కొనసాగించి ఉంటే, మన ఆహార చరిత్ర ఏనాటదో 
ఒక రూపాన్ని సంతరించుకుని ఉండేది. ఆహారం, ఆచార వ్యహారాలు, భాష 








మన ఆహారం 165 


అన్నీ కలగలిస్తే నే సంస్కృతి రూపొందుతుంది. ఆహార చరిత్రను చెప్పని 
సాంఘిక చరిత్ర సంపూర్ణం అవలేదు కదా! 

అందుకు వైద్యశాస్త్రం (ఆయుర్వేదగ్రంథాలు,, చారిత్రక వృక్షశాస్త్రం 
(బొటానికల్‌ హిష్టరీ), భాషా పురావస్తు (లింగ్విస్టిక్‌ ఆర్కియాలజీ) శాస్తాల 
ఆధారంగా వివిధ జాతుల సాంఘిక చరిత్రలు, వారితో మనకు గల చారిత్రక 
సంబంధాలు వీటన్నింటి సమాహారమే తెలుగు వారి ఆహార చరిత్రకు మూలం 
అవుతుంది. చరిత్ర పూర్వయుగాలలో తెలుగునేల ఆటవిక, అజ్జాన అంధ 
జాతితో నిండి ఉన్నదనే కట్టు కథలను ఖండించ గలిగే అవకాశం వస్తుంది. 
మన ప్రాభిన నాగరికతా సంపన్నతను చాటి చెప్పే అవకాశాలను 
అందిపుచ్చుకో గలుగుతాము. మన ఆహార చరిత్ర మన చరిత్రే అవుతుంది. 


నిజానికి అనేక ఆహార పదార్దాల తయారీ తెలుగు నేలంతా ఒకే 
విధంగా లేదు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర వారి ఊరుగాయలకూ కృష్టా, 
గుంటూరు జిల్లాల వారి ఊరుగాయలకూ ఎంతో తేడా ఉంది. అలాగే శ్రీ 
వైష్ణవులు తయారు. చేసుకునే పులిహోరకూ, స్మార్తులు. చేసుకునే 
పులిహోరకు చాలా తేడా ఉంది. ఇలా ప్రాంతాల వారీ, కులాల వారీ, మతాల 
వారీ ఆహార పదార్థాలలో ఎంతో భిన్నత్వాన్ని మనం చూడవచ్చు. భాషా 
పదాలకు మాండలిక వ్యత్యాసాలున్నట్టే ఆహార పదార్దాలకు కూడా మాండలిక 
భేదాలున్నాయి. వీటిని 'ఆహారమాండలికాలు' | ప్రత్యేక అధ్యయన 
అంశంగా తీసుకొని జిల్లా లవారిగాపరికోధన కొనసాగిస్తే తెలుగు వారి సంపూర్ణ 
ఆహార చరిత్రను నిర్మించుకో గలుగుతామని మనవి. 
ఒక విన్నపం 

"నిత్యం హితాహార విహార సీవా సుబో థకజా్థదచనాడ్థుబాభ్య = దీనిని 
కేవలం వైద్యులే కాకుండా, చదవనూ వ్రాయనూ నేర్చిన స్తీ పురుషులూ, 
పిల్లలూ అందరూ చదివి ఆహార నియమాలనూ, ఆరోగ్య విథులనూ గ్రహిస్తే 
క్రూరమైన వ్యాధులకు లోనుగాకుండా రక్షించ బడతారు-అని యోగరత్నాకరం 
నైద్యగంథం చెప్తుంది! అదే స్ఫూర్తితో ఈ పుస్తకంలో "నిత్య హితాహార విహార 
సేవా సుబోధకత్వం” అనే కోణంలోంచే తెలుగు వారి ఆహార చరిత్రను విశ్లేషించే 
ప్రయత్నం చేశాను. ఆంధ్రుల ప్రాచినమైన, విశిష్టమైన, సుసంపన్నమైన 
ఆహార చరిత్రని ఈ తరం వారికి ప్రకాశమానంగా చూపించటం ఒక గురుతర 
బాధ్యత. తెలుగువారి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని వేర్వేరు. అంశాలుగా 





మన ఆహారం 166 


చూడలేము. చూడ కూడదు కూడా! ఆహారమూ, ఆరోగ్యమూ పరస్పర 
ప్రభావాలతో పెనవేసుకొని పెరిగిన వాస్తవాన్ని ఈ గ్రంథంలో విశ్లేషించే 
ప్రయత్నం చేశాను. విజ్ఞులైన పాఠకుల ఆదరణను ఆశిస్తు న్నాను 


నో శా శో 








మన ఆహారం 16/ 


01201. ౧2౮6 


01201. ౧2౮6 





క వ వ య న ర 
కలిగించేలా ప్రణాళికలు తయారు చేయడం. 

క ర న చ న 
భాషాసంస్కృతులు ఎదుర్కొంటున్న హవాను. సల 
కేన ఖననం. 

క వ య న లం అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యల లు చేపట్టడం. 

9 తెలుగు పాలన, బోధన, ప్రసార మాధ్యమ భాషగా 
వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం. 

క గ త సనన. లాయరు. నా ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 

* _ తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 

క్ర వ ర ప. స. త 
పారిభాషిక పదాలు తయారుచేయడం. 

క న న వ ర రం న... 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 

* తెలగు నేలపై గల చారిత్రక, న 
కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించడం. 


తెళుకు భాష తికాతీం తెలుగు నంప్కృతి ప్రకాశం 


జేశ భాకృలండు తలుగు లక్ష్య 


తా 


